ఆంధపదెశమునందు 
నో 


ఖనిజ ములు - పరిశ్రమలు 


శాస్త్రవిజ్ఞానము. చరిత్ర తెలుగు = ఉద్టూ అకాడమీ _పచురణము -7 
ఆంధ్రప్రదేశమునందు 
ఖనిజములు = పరిశ్రమలు 


శాసవిజానము, చరిత తెలుగు - ఉదూ 
ఈ ద pS (0 
అకాడమీ, బాదరాబాదు 
1960 


(ప్రథమ ముదణము 
౧౫౦౦ (సతులు 


న్‌ 1 అ | 


అన్నవొవ్భులు అజంతా (ప్రింటర్చు 
కొత్త వివానము చర్విత తెలుగుంఉడూ అకాడణీనే సికిందాబాదు 


పిర్ధిక్ష 


దక్కను భూగర్భశానన్త్ర, గనిశాన్ర్ర సంఘము క! శ॥ 1958 
సంవత్సరమున నడపిన గోష్టిలో చదివిన వ్యాసములే నేడు ఈ పుస్తక 
రూపమున |పక టింపబడియున్న వి, ఆం|ధ| వచే మున గల ముఖ్య మైన 
ఖనిజసంపదను గూర్చి ఈ వ్యాసములు [(వాయబడియున్నవి. ఈ ఖనిజ 
ములు ఆంధ పరేశ పార్మశామిక వృద్ధిలో నేకు ముఖ్యస్థానము 
నాాకమించి యున్నవి; కాని ఆంధధపదేశ మునకు సమ్మగ సౌభాగ్య 
సంపదల నొనగూర్చుటకు ఈ ఖనిజ పరి ళమలు స క్రమముగ ఇంకను 
ఎంతయో అభివృద్ధి గావలసియున్నవి, 

ఈ వ్యాసములను [వాసినవారు ఆంధ పచేక్‌ రాష్ట్రమున 
ఉద్యోగము చేయుచు, ఖనిజనంవదను గూర్చియు 'చాని అభివృద్ధిని 
గూర్చియు సాధికారముగ వివరింపగల భూగర్భశాస్ర్రజ్ఞులు. నేలబొగ్గు, 
ఇనుము, మాంగనీసు, మృ డ్తిక, ర్మిఫోక్ట do(Refractories), కట్టుడు 
రాళ్లు మున్నగు ఖనిజములను గుర్చి | పభుత్వమును, వారి శామిక 
నాయకులును సరిగ తెలిసికొనినయెడల ఈ ఖనిజములను ఉపయోగించు 
కొనుట్టక్త ఇంకను కొన్ని పరిశ్రమలను స్థాపించుటకు [పయత్నించెదరు. 

ఖనిజములు అనగానే జనసామాన్యమునకు బంగారము, నబ 
ములు జ్ఞాపకమునకు వచ్చును. ఈ రెండును ఆంధ పచేళ మున కలవు, 
కాని ఈ సంపద ఎంత పరిమాణమున నున్నదో ఇంకను సరిగ వరిళో 
ధింప బడ లేదు. అది అట్టుండ ఇంతకన్నను అధికముగ నున్న సిరిసంపద 
లను, ఉద్యోగములకును పనిపాటలకును ఎక్కువ అవ కాళము ఇవ్వగల 
ఖనిజములను, ఆం|ధ|పదేశమునందు ఎట్టి వైభవమును లేని కట్టుడు 
రాళ్ళు, మొమూలుమట్టి వీనినే ఆంధ్యవదేశము యొక్క సాటిలేని 


i 
సిరియని చెప్పవచ్చును. సాంకేతిక శాస్త్రమును, నై పుణ్యమును 
ఆధారము చేసికొని వీనిని స్మక్రమముగ వృద్దిగావించినచో ఎక్కువ 
మంది (పజలకు పనులు క ర్పించుటయే గాక దేశమునందు ఐశ్వర్యమును 
కూడా సాధారణముగ వృద్ధిచేయుటకు పీలున్నది. 
గుంటూరునందు గల ముడి ఇనుమును ఆధారముగ పెట్టుకొని 

గాని, కొన్ని నంవత్సరములకు పూర్వము తలచిన విధముగ బ స్హరు 
నందు గల ముడి ఇనుమును కరగించుటకు గో చావరినదీ | పొంత మునకు 
శెచ్చి కాని ఆంధ దేశమునందు ఇనుము, ఉక్కు పరిశ్రమలను [పారం 
భించుటనుగూర్చి తీ వముగ ఆలోచించుట అత్యవసరము, 

 అంధృ్యపచేళమునందున్న అనల్బసవాజసంపదనుగూర్చి (ప్రజలకు 
శెల్చుటకు ఈ చిన్న పొత్తము చాలా (ప్రయోజనకారి యని నేను 
దీనిని పళంసించుచున్నాను. 


యం. యన్‌, కర్ణన్‌ 


విషయసూచిక 


. ఆంధ్రప్రదేశ్‌లో నేలబొగ్గు 


డౌ. యన్‌, యన్‌. కల్‌ 
' (7౫ 


. ఆంధ్రప్రదేశ్‌లో అణుసంబంధమైన ముడిపదార్థములు 


డౌ యు, అళ్లంల్స నొరొయణ 


. ఆంధ్రప్రదేశ్‌ ఖనిజపరిశ్రమలో మాంగనీసు అభివృద్ధి 


డౌ. బి. రొమదొను 


. ఆంధ్రప్రదేశ్‌లో మృణ్మయపాత్రల పరిశ్రమ 


డౌ. క, ది. రొల్ట 


. ఆంధ్రప్రదేశ్‌లో బంగారము 


హిబ్‌. యన్‌, గేవగింరొల్ల 


. ఆంధ్రప్రదేశ్‌లోని నిర్మాణపు శిలలు 


న ననన 8 లీలానందోం 


. ఆంధ్రప్రదేశ్‌లో లభించు నునుపుచేయ వసువులు 


ee 





(క్రీ నిలీగుద్దన్‌ వఖసేణ్‌ 


ఆంధ్రప్రదేశ్‌ ఖనిజసంసద 


మ అలు వానా వానా 


(ఫొ. నీ భువాదోనన్‌ 


| ఆంధ్రప్రదేశ్‌లో ఖనిజపరిశ్రమల స్తానములు 


(లీ బి. బిద్యాంనాథ్‌ 


87 


49 


ఫ్రీ 


69 


ఆంధృపదేళ్‌లో నేలవొగ్గు 


శౌ. యదు. యన్‌, ల్భ్‌ష్టన్‌ 
ఆం(ర్ర విశ్వవిద్యాలయ (ప్రొపెవరు 


భారత దేశములో నేలబొగ్గు దొరకు [పొంతాలలో ముఖ్య 
మెనవి 'గోండ్వనా' [కింది |పొంతములలోనున్న బరాకర్‌ , 
రాణీగంజ్‌ |శేణులన్న నిషయము అందరికి తెలిసినదే. నేలబొగ్గు, 
లిగ్నెటు, గోండ్వనా |పాంతములోకూడ దొరుకును గాని, 
యిది సమ్ముదతీర (ప్రాంతములోని, కొద్దిభాగమునకు పరిమితమై 
యున్నది. ఆంధప్రదేశ్‌ లోని బొగ్గు ఉత్పత్తి గురించి చర్చించు 
నపుడు, మనచర్చ, గోదావరి తీరమందలి, గోండ్వనా రాతి 
ప్రదేశములకు మాత్రమే, పరిమితమైయుండును. ఈ (ప్రాంతము 
చాందాకు వాయవ్య దిశగా, సుమారు 80 మైళ్ల దూరములో 
నున్న పీస్టురానుండి గోదావరీ తీరముననున్న దుమ్మగూడెము 
నకు 14 మైళ్ల దూరములోనున్న లింగాలవరకు వ్యాపించి 
యున్నది. లింగాలనుండి, భ దాచలమునకు 6 మైళ్ల దూరములో 
నున్న రాయగూడెంవరకు 25 మైళ్లు, ఖాళీ [ఫదేశమున్నది. 
అచటినుండి పక్చిమగోచదావరి జిల్లాలోని ఏలూరు, కోవూరు [పొంత 
ముల వరకు విస్తారమైన (ప్రదేశం గోండ్వనా రాతి భూభాగ మే. 

ఈ గోండ్వనా రాతి (ప్రదేశంయొక్క వై శాల్యము 
సుమారు 4600 చ. మై. ఇందులో సుమారు 200 చ. మె. 
పూర్వపు మధ్యభారతంలోని చాందాజిల్లాలో నున్నది ((పస్తుత 
మహోారాష్ట్రం). 600 చ, మై. గోదావరి ఎడమవైపు తీరమున 


9 ఆంధ్రప్రదేశ్‌లో నేలబొగ్గ 


నున్న తూర్పు గోచావరిజిల్లాలో నున్నది. సుమారు శ000 చ.మై, 
పూర్వపు మై.దాబాద్‌ రాష్ట్రము (ప్రస్తుత ఆంధప్రదేశ్‌ )లోను 
పక్కనేయున్న పశ్చిమగోదావరి జిల్లాలోను యున్నది, 

ఈ క్రింది (ప్రదేశములు బరాకల్‌ ప్రాంతములోని ముఖ్య 
మైన బొగ్గు ఉత్పత్తి స్థానములు. 

సస్తీ (1969! 1 19° 901) రాజురా ; అంతర్‌ గాప్‌ 
(19289: 79°29) _- అక్సాపూర్‌ : తాండూరు. (19219; 
79°27): = చిన్నూరు (18511 : 79°46): సం[దపల్లి కోమురమ్‌ 
(1728112 80°71) బంచాల (18°61:20°186') - అల్లపలి (17250! ; 
80°29): లింగాల (18°11:80°60") ; ఎల్లండ్ల పొడు (17881: 809191 
లేక, సింగరేణి : [కొత్తగూడెం (17°82':80°88"): మద్దుకూరు 
(17°21:80°411): చామర్‌ చెర్ల (17°86:81°4): తోటపళ్లి (172811; 
81°14) జెడదనూరు (17°14':81°14) 

చై నుదవారించిన |పాంతములు డబ్ల్యు. టి. చ్లాన్‌ ఫోర్డ్‌, 
టి, డబ్ల్యు, హొద్‌. వ్యూస్‌, మరియు విలియం కింగ్‌ గార్గ చ్చే 
గుర్తింపబడినది. (Mem. G. $. 1. Vol 18 Pt 3, 1881). 

సస్తి ప్రాంతములో గోండ్వనా రాతి (ప్రదేశము వార్దా 
నదికి పడమటివై పుగా సుమారు 200 చ. మై. యున్నది. రాజు 
రాకు దకిణమున, కంతి |పాంతం, బరాకర్‌ (ప్రాంతాన్ని మరుగు 
పరచును. అంతర్‌ గాప్‌ వద్ద బరాకర్‌ (పదేశము మరల కన్పిం 
చును. బల్లార్‌ పూర్‌ వద్దనున్న స స్తీ (ప్రాంతమునందు ముఖ్య 
ముగా & చ. మై. భూభఖాగమునందు, 1920 వ నం. నుండి నేల 
బొగ్గు విరివిగా తీయుచున్నారు. ఇక్కడకు దగ్గరగానున్న కొన్ని 


డౌ, యవ, యన్‌, కృష్ణన్‌ కి 
(= 


(పొంతములకు కొంచెము పరిశీలన యవసరము. తాండూరు 
[పొంతములో కూడ సుమారు రెండు దశాబ్దములుగ వని జరుగు 
చున్నది. ఈ్యపాంతములో బరాకర్‌ లు సుమారు బి5 మెళ వరకును 
కలవు. ఈ |వదేశము తాండూరుకు, గోడావరినదికిని, మధ్య 
సుమారు 100 చ. మై, వై శాల్యము కలిగి యున్నది. అటులనే 
చన్నూరు సం ద్రపల్లి (పొంతములందుకూడ బొగ్గు దొరుకు అవ 
కాళమున్నది. ఈ [పొంతము యొక న్‌ థై శాల్యము సుమారు 
100 చ, మె. కంతి పాంతము యిచటినుండి నైరుతి దిక్కుగా, 
చెర్లవై పుకు వ్యాపించి యున్నది. ఈ (ప్రాంతము వెడల్పు 
సుమారు 15 లేక 20 మైళ్ళు. ముమ్మరంగా కృషిసలిపినగాని, 
యీ [పాంతమందు, ఎంతభాగములో నేలబొొగ్గు దొరకునో 
చెప్పుట క ప్టము. 

బంచాల [పొంతములో కనుమయందు బొగ్గు కనపడెను 
గాని, యీ |పాంతముగూధర్చి, వివరములు తెలియవు. ఇచటగూడ 
బరాకర్‌ లు, కంతిచే మరుగుపరచబడినవి, తూర్పు గోదావరి 
జిల్లా, మధ్యప్రదేశ్‌ సరిహాద్దుపాంతముననున్న లింగాలవద్ద చాల 
కాలము [క్రితమే నాలుగు బొగ్గుపొరలు కానుపించినవి, ఈ 
[పొంతమునందు, బొగ్గుకొరకు ఎక్కువ కృషి జరుగలేదు. 
లింగాలవై పు మాత మొక గని [తవ్వి సుమారు 70 టన్నుల 
బొగ్గు పొందినట్లు తెలియుచున్నది. తూర్పు గోచావరి వైపున 
బొగ్గుగల (ప్రబేశము సుమారు 5 చ. మైళ్ళున్నది. 

సింగరేణి, కొత్తగూడెం, బొగ్గుగనులు ను|పసిద్ధములు, 
అనేక సంవత్సరములుగ, యిచటినుండి బొగ్గు తీయబడుచున్నది. 


థీ ఆంధ్ర(వ్రడే([లో నేలడొగ్గు 


సింగకేణి గనులం దనేర నేలళొగ్గు పొరలు కనుగొనబడినవి, 
ఇచట మేలిరకపు నేల బొగ్గు బరాకర్‌ యొక్క |గ్రింది[పాంత 
మున దొరకును. ఇందు (పసిద్ధమైన ఫొర యొకటి (ఈ పొరకు, 
యీ గనిని కనుగొనిన డా. విలియంకింగ్‌ పేరు పెట్టబడినది.) 
నుమార్కు 6, 7 అడుగుల మందను గలిగి యున్నది. ఇది, 
కొంచెము తక్కువ రకపు, మందమైన బొగ్గు పొరకు సుమారు 
200 అడుగుల [కిందనున్నది కొన్నిచోట్ల, కంతి నేలబొగ్గు రాళ్లు 
200 నుండి 500 అడుగులవరకును, మురికొన్నిచేోట్ల అంతకంశు 
ఎక్కువగను మందము కలిగి యున్నవి. 

పూర్వపు మ్యద్రాను శాష్ట్రమందు, గోండ్వనా (ప్రాంతము 
గూర్చి, |శద్ద తీనుకొనిరి. ఈ ప్రదేశములో, హచాబాదు 
రాష్ట్రముగాక, తక్కిన ఆంధ్రప్రాంతమంతయు నుండెను, 
తూర్పు, పళ్చిమ గోదావరి జిల్లాలలో చేయబడిన నేలబొగ్గు పరి 
థోధనల, వివరణము 1949 వ సం. నందు ము[దింపబడి యుండు 
టచే (Trans. Min. Geol. Met. Inst. Ind. Vol 45. Pp. 
80 = 110. 1949) యిచట క్లుప్తముగా యివ్వబడినది. 

ఎ నుదవారింపబడినట్లు, లింగాలవద్ద కొన్ని బొగ్గుబొరలు 
కనుగొనబడి, 1880 వ సం. (ప్రాంతమున నొక గని |తవ్వబడినది. 
ఈ గని గత (పపంచ యుద్దకాలమున పూడ్చి వేయు [పయత్న 
ములు జరిగినవి. కాని తగు సాధనములు పంపులు మొదలగునవి 
లేకపోవుటచే యా పని జరుగలేదు, ఈ [పొంతమున నది కిరు 
వైపుల, నేలబొగ్గు దొరుకుననుట నిక్వివాదాంశము. దీనివై 
యింకను పరిశోధనలు జరుగవలసి యున్నవి, 


క దం » జ నల 
ట్‌ హేతి 4 Cw cd) 0 శృిప్లన్‌ స్‌ 


భ[చాచలమునకు తూర్పున, గోదావరినది 'కెడమవై పున 
తోటపళ్లె యున్నది, గోండ్వనా|పొంతపు [కిందిభాగము, రయొ 
[ప్రదేశమున సుమారు 10 చ. మై. వరకు వ్యాపించియున్నది. 
గోదావరి కావలివై ఫున యా [పాంతము, చామెరచెర్ల, మాధ 
వరం వరకు వ్యాపించినది. ఈ [ప్రాంతమున 1671వ నం. న 
మొదటిగొయ్యి (తవ్వబడి సన్నటి దేగ్గుబారలు కనుగొనబడీనవి. 
తరువాత, శోటపల్లెవద్ద అనేకచోట్ల (తన్వి, పొగ్గును కనుగొనిరి 
కాని యీ పొరలమందము తక్కువగానుండెను. ఇవట (తవ్వ 
బడిన గోతులవలన, 3న, గోధుమవర్షపు ఇనుకరాయిపొర, 
నడుమ 'సలబొగ్గుపొర, [క్రిందిభాగమున తెల్లటి ఇనుకరాయి 
పొరలున్నట్లు తెలిసినది. ఒకచోట, 100 అడుగుల లోతున, 
సుమారు 11 అడుగుల మందముగల 'నెలబొగ్గు పొర కనిపించెను. 
కీ. శ. 1895 వ సం. [పొంతమున గోంపళ్లెవద్ద నొక గని [తవ్వ 
బడినది. అచట్క ల ఈ మందముగల పొరనుండి నుమారు 2000 
టన్నుల బొగ్గు లభించెను, 

గోంపళ్లైవై పున, యీ సన్నని పొరలన్నియు కొలసిపోయిన 
ట్రగపడును. ఇచట [త్రవ్వబడిన గనులు, లోళతై నవిగావు. కనుక, 
యీ (పాంతమందింకను, బాగుగా ఛోధింపదగును. గోదావరికి 
కుడివై పున, మాధవరము [పాంతమందు, అనేక సంవత్సరముల 
క్రితమే హై(దాభాద్‌ [ప్రభుత్వము పరిశోధనలు సలిపి, రి అడుగుల 
మందముగల పొర నొకదానిని, అంతకన్న సన్నటి వారలను 
కొన్నిటిని కనుగొనెను. ఈ గనులు, బరాక 5 ల అడుగుభాగము 
వరకు పోలేదు. 


6 ఆంధ్ర పడేళలో నేలబొగ్గు 


1876 వ నం, లోను, 1900 సం, లోను బెడదనూరువద్ద 
పరిశోధనలు సలిపిరి. కాని (ప్రయోజనము లేకపోయెను. 
1922.28 వ సం. లలో జెడదనూరుకు నుమారు, 6,7 మైళ్ళ 
దూరములోనున్న |పాంతమున పరిశోధనలు జరిగినవి గాని, 
యిచటకూడ, సన్నటి పొరలుమా[తమే కన్పించెను. కాని, పరి 
శోధనలు జరిగిన యీ (పొంతములు, గ ంఢ్వనా[పాంతమందలి 
'యొక భాగము మాత్రమే, 

1902-1908 నం. అందు కొవ్వూరు తాలూకాయందు, 
కొన్నిచోట్ల గనులు |త్రవ్వబడినవి. ఈ గనులన్నియు, కంతీల 
గుండా, బరాకర్‌ లలోనికి చొచ్చుకొని పోయినవి. కాని, యిచట 
కూడ, పొరలు మందముగ నున్నట్లు బుజువుకాలేదు. బరాకర్‌ 
లను గూర్చి యభి| పాయ భేదములుండుటచే, పూర్తి వివరములు 
"తెలియలేదు. 

ఈ సం|గహ వ్యాఖ్యవలన, అనేక [ప్రాంతములు కంతిల 
వలన మరుగుపరచబడినట్టును, వాటివిషయమున పరిశీలన అవసర 
మనియు బోధపడును. అశ్వారావుపేట, ' కామవరపుకోట, 
కొవ్వూరు |పొంతము, చాల వి స్తీర్ణ త కల్గియుండుటచే, అనేక 
చోట్ల, పరిశోధనలు అవసరము. మాధవరము, తాండూరు 
(పొంతములు కూడ నిట్టివ. బరాకర్‌ ల గుండా చొచ్చుకొని 
పోవునట్లు గనులు [తవ్వవలెను. ఈ (ప్రాంతమందలి కొన్ని 
(ప్రబెళము. (నుమారు 4000 చ. మై) లందు నేలబొగ్గు విస్తార 
ముగ దొరకుననుట నిర్వివాదాంళము, ఈ నేలబొగ్గును, బయటకు 
"తీయుట్షై ముమ్మరముగ. కృషిసలుపవలెను. 'చేశమునందుగల, 


దొ యమ యన్‌, రృష్ణన్‌ గ 
ణ్‌ 


నేలబొగ్గు లోటును తీర్చుకొనుటకై, యీ (పొంతములందలి 
బొగ్గు నిల్వలను దేళశమేమమునక్రై  యుపయోగించుట కెంత 
ఖరె ఛనను భరింపదగును. 

ఆంధ్రపదేశ్‌ లోని బొగ్గుపరిశమను గూర్చి చెప్పునపుడు, 
కృష్ణాజిల్లాలో ని, జగ్గయ్య పేట (16 58':80°) వద్ద బొగ్గు నిల్వల 
గూర్చి నైనికాధికారియగు యఫ్‌. అపిల్‌గాత్‌ చేసిన కృషిని 
'తెల్పుట ఎంలేని యవసరము. 1851 వ నం. నుండి 1862 వ సం, 
వరకు €0 సంవత్సరము లితడు యీ [పాంతమందు నేలబొగ్గ 
దొరకునను తన యభిపాయమును బుజువుచేయుటక్తై కృషి. 
చేసెను. కాని |వభుత్వమునుండి, యాతనికి చాలినంత సహాయము 
లభింపకపోవుటచే విఫలుడ య్యెను. 1862 వ సం. న పాచ్‌, బి, 
మెడ్డికాట్‌ అను నతడు మృచ్రాసు (ప్రభుత్వమునకు (వాసిన 
లేఖయం దీ [కింది విధమున (వాసెను. 

“మ దాను [(పభుత్వమువారి ఓర్పు అవ్యయమని, జనరల్‌ 
ఆపిల్‌ గాత్‌ తలచుచున్నట్లు తోచుచున్నది. బహుశః శాస్త్ర 
జ్ఞానము మొదలై నప్పటినుండి ఏ శా(స్త్రుజ్జునికి గూడ, యీతనికి 
లభించినంత నహాయము లఅభించియుండదు. [పజాధనమును 
ఛారాళముగ వెచ్చించి నేర్పుగల పని వారి సహాయమును 
పొందిగూడ యతడు విఫలుడైనను, అత్యంత సమర్థులై నవారిచే 
యనేక మార్గ తని యభి|పాయములు నీరాధారములని రుజువు 
చేయబడినను, యతనికి [పోత్సాహ మివ్వబడినది, అతడిప్పుడు 
మునుపటిక న్న ధై_ర్యమున ముందుకువచ్చెనన్న యౌాళ్చర్యము 
లేదు. |పథుత్వములోని మం|తులకును, సలహాదారులకును యీ 


క ఆంధద్రప్రదేళలో నేలదొగ్గు 


పషయముం దిం కొట్ట సలవోలుగానీ వాదినలుగాని దుఃఖము 
కల్గించునని చెప్పక 

లెఫ్టినెంట్‌ , ఆపిల్‌ గాత 1851 ప సం, న జగ్గయ్య నుర వద్ద 
శేలబొగ్గును కనుగొనినట్టు |పభుత్వమునకు తలియచేయుటతో 
యో పరిశోధన తమ తన యభిప్రాయమును బల 
పరచు కొన్ని శిలలు (Fossils) యూ న లధించేననీ 
యాతడు ఆల్పను. ఈ కిల లలి పురాతనమైనవని (01 6502010 
286) యత డథి|పొయవడెను కాని భూగర్భశి్ర ంతుఖి అంగీకరింప 
లేదు. 15661 వ సం.న నతడు మరల సేక సవర్ణ చి తవటమును, 
“కృష్ణానది ఉత్తర తీరమున, ఆపిల్‌ గాత్‌ భూగర్భ పరిశోధనలు" 
అను నివేదికను సమర్వించెను. ఈ నివేదికలో నతడు సున్నపు 
రాతీనీ, ఇనుకరాతిని, శిలాపదార్థ ములను (Fossils) ఖనిజసంబంధ 
మైన రాతి నొకదానిని క నుగొనినట్లును, ఆ రాతిని కాల్చగా 
80% బొగ్గుపదార్గనున్నట్లు శేలినట్లును తెలి"వెను. 1586 వ సం, న 
నతడు మ[ద్రాసు (పభుత్వమునకు, తా నచట సుమారు 9, 10 
టన్నుల నేలబొగ్గును |త్రవ్వితీసినట్లు [వానెను. ఆ సమయముననే 
నతడు, ఇటీవల తాను (తవ్విన గనులందు బొగ్గు లభించలేదనియు, 
కాని యచట బొగ్గులభించునని తనకు దృఢవిశ్వాసము గలదనియు 
తెలిపెను. సేలబొగ్గు కొరకు తాను చేయుచున్న పరిశోధనలలో 
తనకు సహాయపడవలసినదని యతడు మద్రాసు |పభుత్వమును 
కోశెను. కాని [ప్రభుత్వము వారాపాంతమును పరిశీలించుటకై_, 
భారత భూగర్భ వరిశోధనశాఖకు చెందిన డా. ఓల్టుహోమ్‌ అను 
నతనిని పంపిరి, డా, ఓల్దువోమ్‌, ఆపిల్‌ గాళ్‌, జిల్లా సహాయ 


ఎ యవ, అనా త్యిష్టేన్‌ గి 


జు 


క లెక్టరగు స్టూవర్జులత్‌" కలసి 1665 ప సం, జనవరి నెలలో 
యా [పాంతమును పరిశీలించుటకు పోయెను. పరిశీలన పూర్తి 
ఆయిన పిదప డా. ఓల్జువోమ సమర్పించిన, నివేదికలో యా 
[పాంతమందు సలబొగ్గుదొరకు యవకాళము లేదనియు, యచట 
దొరకినరాయి కడప, కర్నూలు జిల్లాలలో దొరకు రాతిని పోలి 
యున్నదసియు, యట్టి రాతియందు నేలబొగ్గు దొరుకదనియు 
'తెల్పెను. అట్టి సమయమున ఖర్గపూర్‌ సమీపనున, మిడ్న పూర్‌ 
జిల్లాలో చొగ్గు దొరకునని వదంతులు బయలుదేరెను. ఈ వదం 
తులు నిరాధారములని "తలక పూర్వమే కొందరు వ్యక్తులు ఆ 
(పొంతమందును, మద్రాసు రాష్ట్రమునందల్ని మరికొన్ని ప్రే 
శములందును నేలబగ్గు రొరకునని మ|చాను (ప్రభుత్వమునకు 
'తెల్పిరి ఈ యవకాశమును పురన్క రించుకోని, ఆపిల్‌ గాత్‌ 
(1870 జులై నెలలో) యా |పాంతమందు పరికోధనలు జరుపుటకు 
తగిన ధనసవోయమునకై (ప్రభుత్వము నర్జించెను. “రెండు సంవ 
త్సరముల [కితము డా. ఓల్లువోమ్‌, ఆ |పొంతములందు నేలబొగ్గు 
లభింపదని ెలిపీయున్నను, (పభుత్వమువారు పరిశోధనలకు 
వలసిన ధనము మంజూరు చేసిరి. ఆపిల్‌ గాత్‌ పర్య వేచణ కిద, 
అనేక నెలల తరబడి 25, 80 అడుగుల లోతుకు భూమిని 
(తన్వినను బొగ్గు లభింపలేదు. ఐనను చలింపక ఆపిల్‌ గాత్‌, 
కృష్ణాజిల్లాలో లభించినరాయి, ఛారత దేశమందు బొగ్గు లభించెడి 
యితర [పొంతములందలి రాతిని పోలి యున్నదని |వకటించెను. 
నేలబభొగ్గుకై పరిశోధనలు 1871 వ సం, ఫ్మబవరి వరకు జరిగినవి, 
పిమ్మట ఆపిల్‌ గాత్‌ |పథుత్వమునకొక నివేదిక సమర్చించెను. 


14 ఆధ (వచే? లో నేలటొగ్గు 


ఈ నివేదికలో నతడు, గొగ్గునుబోలు పదార్థము లభింపలేదన్న 
ఏషయము తెల్సక, లభించిన శిలలపట్టిక నిచ్చి యీ శిలలు, 
ఛారతదేళమందు బొగ్గు అభించెడి పొంతములందలి రాతిని పోలి 
యున్నవని బుజువు వుచేయ (ప్రయత్నించెను. ఇచట లభించిన రాతి 
నమూనాలు, భారత భూగర్భళాఖకు చేరనఫుడు డా. ఓల్జుహోమ్‌ 
వానిని పరీతించ్చి ఆపితీగాత్‌ తన పరిళోధనలయందు పొరపడె 
ననియు, జగ్గయ్య పేట వద్ద జరిపిన పరిశళోధనలనలన 'కాలనష్టము, 
ధననష్టము మాత్రమే కల్గిన వనీయు (ప్రకటించెను. 

ఇట్టి విమర్శలకు లోనై_నను ఆపిల్‌ గాత్‌ 1878 న నం,న 
మ(చాసు |వభుత్వమునకు జగ్గయ్యపేట (పొంతపు వటము నొక 
దానిని సమర్పించి, యచట పరిశోధనలు కోనసాగించవలసినదని 
కోరెను. ఈ పటము (పభుత్వమువారిచే ముద్రింపబడి [ప్రచారము 
చేయబడినది (౮. 0. No. 1020 Dt. 30.9.1873). 1874వ నం. న 
యీ నివేదిక భారత ప్రభుత్వము'ద్వారా, భారత  భూగర్భశాఖ 
చేరగా, [బూస్‌ ఫూట్‌ అను నతడు ఆ (పొంతముగూర్చి తనకు 
గల వ్య _క్తిగత పరిజ్ఞానము నాధారను చేసికొని, ఆపిల్‌ గార్‌ 
పరిశోధనలను విమర్శించుచు నొక నివేదికను తయారు చేసెను. 
ఐనను ఆపిల్‌ గాత్‌ పల్ళిక్‌ వర్కు డిపార్డుమెంటుద్వారా యీ 
పరిశోధనలు జరుపవలసినదని మృ్మచాసు _ (పభుత్వమును 
కోణెను. ఆ ప్రాంతపు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరగు వాన్‌స్ట్రవెర్న్‌ 
మెడ్డి కాట్‌ అనునతని సలవో ననుసరించి పరిశోధనలు సలి"పెను. 
మెడ్డి డి శాట్‌ యీ పరిశళోధనలనలన ఆపిల్‌ గాఢ్‌ యఖభి[ప్రాయములు 
నిరాధారములని శలిపోవునని యూహించెను. అచట (త్రవ్విన 


దొ. యమ్‌, యన్‌, తృష్టిన్‌ 11 


గనులవలన బొగ్గుగాని కాల్చదగన (Combustible) మరి ఏ 
పదార్థముగాని లభింపలిదు. వాన్‌ స్ట వెర్‌ యచట 'నేలబొగ్గు 
లభించు యవకాశము లేదను భారత భూగర్భశాఖవారి 
యభి| పాయముతో 'నేకీభవించను. అ (పాంతమందు నేలబొగ్గుకె 
తగినంత కృపి. జరిగినట్లు మ[దాసుగవర్నరు [పక టించెను 
(6.0 No. 761 Dt. 18-3-1875). ఇది యా | పొంతమున జరిగిన 
చివరి పరిశోధన, కాని ఆపిల్‌ గాల్‌ మాత్రము తృ ప్రిచెందలేదు. 
ఈ సమయమున కాతడు ఉద్యోగము బాలించుకొనెను. 1802 వ 
సం, న అండనునగరమున రాయల్‌ సొనైటీ ఆఫ్‌ ఆర్ట్‌ (యొక్త 
నమావేశమందు భారత భూగర్భశాఖకు చెందిన |పొ॥ వి. బాల్‌ 
భారత ఖనిజసంపదను గూర్చి ఉపన్యసించునపుడు, ఆపిల్‌ గాఠ్‌ 
జగ్గయ్యపేట [(పొంతమందు భూగర్భ పరిశోధనలు తగినంత 
జరుగలేదని ఆతేపించిి ఆ [పొంతమందు నేలబొొగ్గు దొరకునని 
తన దృఢాభి[పొయమును వెల్ల డించెను.“మదాను మయిల్‌ “నం 
దాతడు, వాన్‌ స్టవెర్న్‌, తాను పటమునం దుదాహరించిన 
[పాంతములందు పరిశోధనలు నలభిపెనుగాని, గనులు (తవ్విన 
(ప్రాంతములను తాను ఎన్నికచేయలేదని (వ్రాసెను. ఆపిల్‌ గాత్‌ 
తన యభి[పాయమును బుజువుచేయుటకు మదాసు[వభుత్వము 
వారును, భారత భూగర్భశాఖ వారును అనేకవిధముల సపోయ 
పడిరి, కాని యతడు తన భూగర్భ పరికోధనలయందు పొరబడి 
నాడనియు, యతని యఖిపాయములు నిరాధారములనియు 
కేలినపుడు, యతని వాక్యములను విశ్వసించి సహాయపడుట 
యసంభవమ య్యొను, మెడ్డి కాట్‌, ఆపిల్‌ గాత్‌, తన కింది యధి 


12 ఆంధ్రప్రదేశ లో నేలదొగ్గు 


కారులు పుట్టించిన పదంతులవలన తప్పుదారి [తొక్కి యుండ 
వచ్చునని చెప్పెను. కానీ యీ |పొంతము జ్యాగ త్తగా పరిశీ 
లింపబడి, భూగర్భ శా(న్రుజ్జు లిచట నేలబోగ్గు దొరుకుట యసం 
భవమని శెల్సినను, ఆపిల్‌ గాతీ తన నమ్మకమును విడువలేదు. 
వై వృత్రాంతమునం దొక నీతి యున్నది. సచివాలయము 
(Secretariat) నందలి యధికారులు, తమ జ్ఞూనమునందు, "ఆలిని 
యందు ధృడవిశ్వానముతో నిపుణుల సలవోలను నిర్గ శ్యముచేసీ, 
అందునూలమున 5 లవ్యయము, ధనవ్యయము, నస్తువ్యయము 
చేయు నవకాళమున్నది. రష్యూవంటి యితర దేశములందు నిపుణుల 
సలహాల కిన్వబడు విలువకు యది విరుద్దముగ నున్నది. నిర్దుష్ట 
మైన శాస్త్రియ, సాం శేతిక పరిజ్ఞానముద్వారా యఖివృద్ది 
సాధింపవలెనన్న, సాంకేతిక నిపుణుల సలవోను 'పెడచెవిని బెట్టు 
గుణము నశింపవలయును. రాజకీయ 'కారణములును, వాటి 
[వేశేషణయు.. నుండక తప్పవు. కాని పరిపొలనాశాఖయందలి 
యధికారులు తమ సద్ధాంతములను, యభి| వ *ంరుములను 
సొం శేతిక కార్యములందు జొప్పింప చూచెదరు, సాం శేతిక 
కార్యములందు గల సమస్యలను అర్థము చేసికొనజాలక పోవుటచే 
యసంపూర్ణ్మ జ్ఞానము (ప్రమాదకరము (a little knowledge is 
dangerous) అను విషయము ద్యోతకమగుచున్నది. 


ఆంధృప్మళ్‌ లో అణుసంబంధమైన ముడపదార్థ ములు 
డొ, యు. అకళరిత నారాయణ 
థి 


ఉపన్యానకులు, ఆం విశ్వవిద్యాలయము 


యురేనియం, థోరియం, 'జెరిలియం, జిర్కోనియం, లిధి 
యం మొదలగు ఖనిజములను అణు సంబంధ మైన నుడపదార్థ ము 
లని ఫిలిచెదరు. వీటిలో ఒక్క లిథియం తప్ప మిగిలినవన్నియు, 
ఆంధప్రదేశ్‌ లో దొరకును. మేలిరకవు యురేనియం లేక 
యు ేనియంనుండి లభించు ప్లుటోనియం 289, థోరియంనుండిః 
లభించు థోరియం కిల, అంఖుళ క్తికి అవనరమగు వంటచెరకు 
(Nuclear fuels) గా నువయోగింపవచ్చును, అణు (ప్రతీకార 
యం|తముల ( atomicreactors) నిర్మాణమునకును, “నానిని 
పదిలపరచుటకును, అవసరమగు ఖనిజములలో జెరలియం ఉత్తమ 
మైనది. బరువునకు |పాముఖ్యత లేనిచో, యీ పనిచేయుట కింత 
కంచు చౌకయగు పదార్థములు కూడ గలఫ, అణుళ క్తి విమాన 
ములను నడపుటకు 'బెరిలియం చాల అవసరము. అణుళక్తి శేంద్ర 
ములలో (ప్రతీకార యం|త్రములను నిర్మించుటయందును, అణు 
శక్తి జలాంతర్గాముల నిర్మించుటయందును జిర్ణోనియం ఉపయోగ 
పడును. ఉక్కు.వలె ధృఢముగను, ఉక్కుకం"ు తేలికగను ఉండు 
యీ లోవామునకు తయము నడ్డుకొని తగ్గించుళ క్తి యున్నది, 
దీని యొక్ష కరుగుస్థానము (Meltig point) 3350” ౯. అవిశామ 
(ప్రతీ కారచర్య (Chain reaction) కు అవసరమగు నూ|ట్రాన్‌ 
(Neutron) లను తనలో కలుపుకొనకుం జెడి మరియొక వాంఛ 
నీయ గుణముకూడ దీనికి గలదు. 


14 అణుసంబంధ మైన ముడిసదార్హములు 


ఖనిజములు ; 
ఆంధ్రపదేశ్‌ లో దొరకు ముఖ్యమైన అణిుసంబంధమైన 
ముడిపదార్థములు య్‌ [కింద యివ్వబడినవి. 


వరున మూలపచడార్థము ఖనిజము రసాయన 
నెంబరు (element) సరు నంగయూగము 
చేరు 


(1) యుశేనియం సమర్‌ సె,ట్‌ Niobate tantalate of 
(Samarskite) Yttrium and Cerium 
earths, uranum, lron 

and Calcium 
(2) on సిపిలై ట్‌ Niobate tantalate of 
(Sipylite) rare earth elements 

and uranium 
(క) థోరియం మోనజైట్‌ Phosphateof cerium 
(Monazite) and didynium with 


thorium 
(4) థోరియం ఆలనైట్‌ Hydrated silicate of 
(Allanite) Cerium earths, 


alluminium, calcium 
and iron wirh 


thorium 
(ల్‌ బెరిలియం జెరిల్‌ Silicate of Beryllium 
. (Beryl) and alluminium 
(6) జిర్కోనియం జిర్కోన్‌ Silicate of 


(Zircon) Zirconium 


డా. యు, అక్షూత్స నారొయజి 15 


భూగర్భములో ఖనిజాల అమరిక |కమము: 

|, సమర్‌ వ్కైట్‌ (Samarskite) : ఇది సు[పసిద్దములై న 
నెల్లూరు అభకపు గనులవద్ద అతజాంశలేఖలు 149 16 మధ్య, 
లభించును. ఈ [పాంతం వెడల్పు తూర్పునుండి పడమరకు 
సుమారు 10 మైళ్లుండును. ఇది మొదట శంకరగని (Sankara 
mine) యందు దొరికినట్లు తెలియుచున్నది. ఈ ఖనిజము యొక & 
రాళ్లు దాదాపు పూర్తిగా, తెల్లటి హాల్‌ స్సర్‌ (Felspar) అను 
పదార్థముచే గప్పబడి యున్నవి. ఈ రాళ్లు ఒకదాని కొకటి 
అతుకుకొని యున్న కణముల (6౯2105) చే చేయబడి, యినుము 
కలిగిన పదార్థములను, అ(భకమును కలిగియున్నవి. పాటల 
వర్ణము, గోదుమ వర్ణము గలిగిన ల్‌ స్పర్‌ గల రాతియందు 
తప్పక నమర్‌ సైట్‌ దొరకును. దీనికి (ప్రత్యేకించి యొక 
రూవముగాని, పరిమాణముగాని లేదు. వివిధ పరిమాణములందు 
ఇల్‌స్పర్‌ తో పూరర్తిగాగాని, కొంచెముగాని కప్పబడి యిది 
దొరకును. అతిసూత్మవరిమాణము నుండి కొన్ని పొనుల బరువు 
కల్గిన రాళ్లవరకు వివిధ సరిమాణములలో నుండును. సాధారణ 
ముక పీటిచుట్టు ల్‌ స్సర్‌ కణములుండును. ఇది భూభాగములో 
ఎక్కువదూరము, వ్యాపించలేదని తెలియును, కాని, భూమియం 
చెంత లోతువరకిది లభించునో చెప్పుట కష్టము. 


సమర్‌ వైట్‌ కోదండరామ గనియందుకూడ లభించినట్టు 
తెలియుచున్నది (కరుణాకరం, నీలకంఠం 1948). ఈ గని, ఉత్తర, 
వాయవ్య దిశలనుండి, దక్షిణ అగ్నేయ దిశలకు వ్యాపించి 


16 ఆణుసంబంధమైన ముడిసదార్గములు 


యున్నది. ఇందలి రాయి ెల్‌ సర్‌ తోను, ఇసుకతోను, అథ 
కముతోను చేయబడి యున్నది. 

శంకరగనియందును (నంది, సేన్‌ 1950), కోదండ రామగని 
యందును (కరుణాకరం, నీలకంఠం 1948: అశ్వత్థ నారాయణ 195) 
లఖించెడి సమర్‌ వైట్‌ యొక్క రసాయనిక సంయోగాదు 
లను గూర్చి ప్హూర్తివివరములు మనకు ఇలియును, 

న సిపిలైట్‌ (Sipylite): ఇది నెల్లూరు మైకాగను 
లందలి శంకర, రాజులపొడు గనులందు దొరికినట్లు చెప్పబడు 
చున్నది. (008810 Brown & Dey 1955. P 237) 

8, మోనజై ట్‌ (Monazite) : ఈ ఖనిజము, ఆంధప్రదేశ్‌ 
యొక్క, సముదతీర [పాంతమందనేకచోట్ల అఖించెడి, నల్లి 
ఇసుకతో చేయబడినది. భారత(సభుత్వ అణుశక్తి శాఖళ్గారిచే 
నియమింపబడిన 'యొక పరిశీలక కమిటీవారు ఆంధ విశ్వవిద్యా 
అయమునకు చెందిన, (పొాఫినరు సి. మహాదేవన్‌ గారి ఆధ్వర్య 
మున 1054-58 [పాంతమున ఆంధ్యపదే?్‌ తీర్యపొంతపు భూమి 
నంతయు సర్వేచేసిరి, నల్లయిసుకగల [పచేశములు కొన్ని అడు 
గుల నుండి కొన్ని మైళ్ళవరకు వివిధ పరిమాణములు గల్లి 
యున్నవి. దినియొక్క, పార్భ్వభాగము, సముద్ర తీరముచే 
పరిమితమై యున్నది. అనేకచోట్ల తెల్ల యిసుకరాతి పొరలు, 
. నల్లయినుకరాతి వారలు కలసియున్నవి. వంశధార, నాగావళి, 
గౌతమి, గోదావరి, వై నకేయగోచదావరి, వాసిష్ట గోచావరి, 
కృష్ణా చెన్న మొదలగు నదులు, లేక, కాల్వలొకచానితో 
మరి యొకటి కలియు [పదేశములందు, యీ. నల్ఫయిసుక ఎక్కు 


ఆ, 


డొ యం అక్షర నారాయణ 17 


వగా లభించుచున్నది. వంశధార, నాగావళి, 'వాసివ్ష గోదావరి 
నదులవద్ద సంగమ |పదేళమున కు త్తరదిశగా మామే, నల్ల 
యిసుక దొరకుచున్నది. వై_నతేయ గోదావరివద్ద, సంగమమున 
కిరువై పులను యిది దొరకును. కృష్ణానదివద్ద, సంగమ ప్రదేశమంచే 
గాక, ఉత్తరదిశగా మరికొంత దూరమువరకు కూడ నల్హయినుక 
ఎక్కువగా దొరకుచున్నది. చెన్న సంగమ ప్రదేళమువద్ద నిది చెప్పు 
కొనదగినంతగా దొరుకుటలేదు. 

మోనజై టు కలిగిన నల్ల యిసుకరాయి తూర్పుకనుమల 
లోని కాండలై టు (Rhondalite) కార్నొ 3 టు (Charnockite) 
లెపి నె టు (Leptynite) “వెగ్మమైట్‌ (Pagmatite) ల నుండి 
నదుల [పవాహమువల్ల తీనుకొనిరాబడి, తరంగములచే విడదీయ 
బడినట్లు తోచుచున్నది. ఈ ఇసుకయందు గాశ్నెట్‌ (Garnet), 
సిలిమనైట్‌ (5110228119), ఇల్మెనై ట్‌ (1268140), మాగ్న మెట్‌ 
(Magnetite), మోనజైట్‌ (Monazite), జిర్కాన్‌ (Zircon), 
రూల్‌ (Rutile), హైపర్‌ సీన్‌ (Hypersthene), టోర్మలిన్‌ 
(Tourmaline), స్పీన్‌ (Sphene), బయోమైట్‌ (Biotite), 
హోర్‌ స బండ (Hornblende), మరియు ఫెల్‌ స్పర్‌ (Felspar) 
అను ఖనిజములు గలవు, 

ఈ నల్లయిసుక,  సముదతీరములందు _ నిల్వయగుటకు 
ముఖ్య కారణములు ; నదుల సంగమము, తరంగములు, గాలులు, 
తుఫానులు మున్నగునవి. భారత వభుత్వ అణుళ క్రి శాఖవారు 
ఈవిషయములను రవాన్యశాఖనుండి విడదీయువరకు, మోనతైట్‌ 


అభించు స్థలములను గూర్చి సరియైన వివరములు తెల్పుటక ప్టము. 
2 


|! అణునంబంధమైన ముడిసదార్థములు 


4. ఆలనైట్‌ (Allanite): ఆలనై ట్‌ గల్గిన వెగ్మ్గమైట్‌ 
రాళ్లు విశాఖపట్టణంజిల్లాలోని, అన'కాపలి ల్లి|పాంతముదుగల కాండ 
లెట్‌ (Khondalites) లలో గలపు (Sheet No 650/2, 3,6 
17° 89', 68° 6 15°). వీటియందు సాధారణముగా, గాశ్నెట్‌ 
(Garnet), బయోమైట్‌ (Biotite), గాను ట్‌ (Graphite) ఖని 
జములుండును. అశ్వత్థ నారాయణ (1956), లీలానందము (1854) 
యీ ఖనిజమును చక్కగా విడదీయగలిగిరని 'తలియ జే సెను. 

క్‌, బెరిల్‌ (360/1) : నెల్లూరు జిల్లాలోని నె చొపురం 
వద్దనున్న మైకాగనులలో కొంత బెరిల్‌ లభించినది. ఏటి 
యందు లేత ఆకుపచ్చరంగు గలిగిన వదార్థ మొకటి గలదు. దీనిని 
_ విడదీసి రత్నముల (Aquamarine gems) వలె నుపయోగింప 
వచ్చును. ఈ ఖనిజము ఎక్కువగా దొరుకు గనులు వసంత 
కల్యాణి యల్‌. యస్‌., మరియు కిల్లీ (£11౪) గనులు (కిన్షన్‌ 
1951 P. 116). ఇటీవల పల్లిమిట్ల గనియందుకూగ ఖెగిల్‌ లభించి 
నట్లు తెలియుచున్నది. 

6. జిర్కాన్‌ (200%) : ఇది భారతదేశపు తూర్పుతీరము 
నందు, మోనశై_ట్‌ దొరకు |వచేశములందు దొరకును, ఇది కోస్తా 
తీరమునందు నల్లయిసుకనుండి లభించును (మవాదేవన్‌ 1050). 

అణుళ క్రికి సంబంధించిన, వివిధ ఖనిజములు దొరుకు 
(వచేశములు, వాటి సాంవత్సరిక ఉత్పత్తి మున్నగు నివరములు 
సాధారణముగా వెలువరింపబడవు. ఒకొక్కప్పుణా వివరములు 
శా స్త్రజ్ఞులకుగూడ (ప్రభుత్వము తెలుపరు. అందుచే వెలువరింప 
బడిన సమాచారము వివరములు మా(తమే వైన యివ్వబడినవి. 


ఆంధ్రప్రదేళ ఖనిజపర్మిశమలో మాంగనీసు అభివృద్ధి 


డౌ, ఎ. రౌమదాను 
ఉపన్యానకులు : ఆంధ విళ వవిద్యాలయము 


1957 వ నం. లో (శ్రీకాకుళం జిల్లాలోని గరివిడిలో, 
ఫెర్రో మాంగనీసు కర్మాగారము ఉత్పత్తి [పొరంభించుటతో, 
ఆం(ధపదే!్‌ మాంగనీను ఖనిజ చరి|తలో నొక కొత్త శక 
మారంభమయినది. [పస్తుతము యీ క రాగారమునకు కావలసిన 
నుడి మాంగనీసులో ఎక్కువభాగము మధ్యప్రదేశ్‌ నుండి దిగు 
మతి యగుచున్నది. కాని (శ్రీకాకుళం జిల్లాలో దొరకు ముడి 
మాంగనీసును యిచ్చట వుపయోగించుటకు సదుపాయము జరిగి 
నది. ఈ ముడిపదార్థమునందలి హానికరవచార్థమగు భాస్వరము 
(Phosphorus) ను తగ్గించుటకు (పయత్న ములు జరిగినవి. ఈ 
మాంగనీనును పరిశ్రమలలో ఉపయోగించుటకు జరుగుచున్న 
[పయత్నముల సఫలత ఆంధ పదే” యొక్క మాంగనీసు 
ఖనిజ పరిశ్రమ భవిష్యత్తు మాత్రమేగాక, [పక్కరాష్ట్రిమగు 
ఒరిస్సా యొక్క మాంగనీసు పరిశ్రమ భవిష్యత్తుకూడ ఆధారపడి 
యున్నది. ఎగుమతి వ్యాపారమందుకూడ యీ ముడి మాంగ 

_నీసుకు మేలురకపు ముడిమాంగనీనుతోపాటు (ప్రాముఖ్యత 
గలదు, 

మాంగనీసు మొదటిసారిగా పందొమ్మిదవ కతాబ్దము 
మధ్యన (Scott 1852) (శ్రీకాకుళము జిల్లా (పూర్వపు విశాఖ 
పట్టణం జిల్లా) లో కనుగొనిరి, 


20 ఖనిజివరిిశ్రోమలో మాంగిసీను ఆభివృద్ధి 


ఐరోపాచేశాలకు ఎగుమతి చేయుటకై ఛాగగ దేశంలో 
మొదటి సారిగా విశాఖపట్నంలో 1892 వ సం.లో (గోమబద్దంగా 
గనుల [తవ్వకం |పారంభమైనది. మాంగనీసు పాళ్లు కలిగిన 
కొడురె టులు (Kodurites) అను రాళ్ళను౧ండి ౧౪ ముడి 
మాంగనీసు లభించునని "ఫెర్మగ్‌ (F6rmంr) అఖి[వె*యము 
(1809). తరువాత కాస్‌? (1914) 2 వేసిన పిమర్శల ఫలితముగా, 
"ఫెర్మర్‌. (1915) యీ శిలలను మి[ళమజాతికి (Hybrid) చెందిన 
వనెను. మహోదేవన్‌, కృష్ణారాఫులు (1950) ముడిమూాంగనీసు 
గోండైట్‌ (6026416 ల వలెనే సహజముగి నేర్పడినవని 
భాపించిరి. 


భూగర్భమందు మాంగనీను నిల్వయుండు స్థానములు : 


ముడి మాంగనీసు, ముఖ్యముగా (శ్రీ కాకుళం జిల్లాలోని 
గరివిడి గర్భము, ఐకెమొలన, రామభ।|ద్రపురము, మరియు 
చీపురుపల్లి (ప్రాంతములందు లభించును, ఇది కొద్దిగ విశాఖపట్నం 
జిల్లాలో కూడ కన్సించుచున్నది కాని విశాఖపట్టణం జిల్లాకు 
దశిణమున చెప్పుకొన దగినంత మాంగనీసు నిల్వలు లేన. 

కడప శిలాసముదాయములో కంబంనకు ఆగ్నేయమున 
నున్న అమ్మనబోడు వద్దను, శేణిగుంటకు ఈశాన్యమున నున్న 
కరకంబాడి వద్దను, ఇటీవల, కొంచెముగా మాంగనీసు [తవ్వి తీయ 
బడుచున్నది. ఈ ముడీ మాంగనీసునకు, |శ్రీకాకుళమువద్ద లభించు 
మాంగనీసుకు ఎక్కువ పోలికలు లేవు. వీటిని గూర్చి, ఎక్కువగా 
వివరములు తెలియవు. నిజామాణజాద్‌ జిల్లా కామారెడ్డి తాలూకా 


డౌ, పు రొయదాగు 21 


లోని రాజంపేట కిండాపూరు వద్ద పిరోలునై ట్‌ (Pyrolusite) 
చె పూయబడిన పూతవలె కొద్దిగా మాంగనీను కనుపించినట్లు 
తెలియుచున్నది. కాని, యిచ్చట మాంగనీసు ఉత్పత్తి లాభకరము 
కాదని తోచదు (మీర్జా 1948. 


మాంగినీనుతో కూడియుండు యితర ఖనిజములు: 

(శ్రీకాకుళమువద్ద మాంగసీనుతో జాటు కోండలైట్‌ 
(Khondalite - దీనియందు గా'ర్నెట్‌ సిలిమనైట్‌ యుండును), 
క్వార్ట్స్‌జెట్‌ (Quartzites), కాల్డ్‌ (గాన్యులై ట్‌ (Calc- 
granulites) మున్నగు ఖనిజములుగూడ కనుపించును. ఇవిగాక 
(గానైట (granite) పార్‌ చై శిటిక్‌ గానై_టన్నీచెస్‌, 
(Porphyretic granite gneisses) మున్నగు శిల లిచ్నట లభిం 
చును. 

ఇటీవల కనుగొనబడిన రాయలసీమ మాంగనసీను గనులు, 
కడప గనులతో కూడియున్నవి. కాని యవి చిన్న పరిమాణము 
కల్లినవగుటచే యిచట చర్చింపబడ లేదు. 


మాంగనీను నిల్వలు : 

మాంగనీను నిల్వయుండు శిలలు, యితర సాధారణ 
కిలలను పోలియుండును. కాని సాధారణ శిలలు అమీతముగా 
వాతోవరణమునందలి శీత్రోస్తములకు గురియగుటచే యీ పోలిక 
యంతగా ' నగుపడదు. మాంగనీసు శిలలందు వివిధ వరిమాణములు 
గాని, సాధారణ యాక తులుగాని గల శిలలు తక్కువ. ఇవి 


22 ఇనిజిపర్మిశ్రమలో మాంగవీసు ఆభివృద్ధి 


సాభారణముగ రుంథదర్వాకారముగను (lenticular) చదును 
గను ఉండి, నుమారు 1900 అడుగుల ఫొడసు, 165 అడుగుల 
వెడల్పు, 4౦ అడుగుల మందము గల్లియుండును. గరివిడి | పొంత 
మందు (వత్యేకించి యీ శిలలు నుడతలు గల్లినట్టుండుటచే, యి 
శిలల పొడవు గరిష్ట పరిమాణము (Maximum length) 2200 
అడుగులకంశు, ఎక్కువకూడ యుండవచ్చును. ఈ మాంగనీసు 
శిలలయండు కళిన-స్వాదు మాంగనీసు ఆకైడులు (Hard 206 
soft Manganese oxides), సలి'కేట్‌ (5111021639), లిమానైట్‌ 
(Limonite) నల్లని గోధుమవర్ణ పు 'చర్జీ” (Black and brown 
Chert) గేధుమవర్ణపు మట్టియుండును. ఈ శిలలయందే మాంగ 
నీను ఆకైైడ్‌లు అచ్చటచ్చట కన్సించును. శిల లచ్చటచ్చట, 
మడతలు గల్లియుండుటచే మాంగనీస్‌ ఆక్ష్సైడుగల భాగములు 
రాతి కడ్డముగా కానుపించును. మాంగనీస్‌ పొరలు యినుము 
గల్గిన పొరలు, ఒకటి విడిచి యొకటి గని గోడలకు సమాంతర 
ముగా నుండును, 

ఈ గనులందు ముఖ్యముగా మాంగనీనుక లిన పదార్థములు 
వాడ్‌ (1/26) మరియు పిరోలునై ట్‌ (౨910123116) అక్ర్రైడులు 
స్వాదు మాంగనీసు ఆశై ఎడ్‌ (Soft Manganese 0౫1646) నందు 
సాధారణముగ స్వాండై ట్‌ (5923964109) లభించును. గాశ్నెట్‌ 
(Garnet) తో బాటు రొడెనై ట్‌ (Rhodonite) కూడ లభించు 
నవకాశమున్నది. అక్కడక్కడ కొంచెముగా వోన్మనైట్‌ 
(Hausmannite) ఇల్ళెనైట్‌ (Imenite) కూడ కనుపించెను, 


డె, ౫ లొమదోటు 2} 


మాంగనీసు పుట్టుక (Origin) ; 

ఇంతకుముందు యీ ఖనిజమునుగూర్చి | తొాయబడిన 
పుస్తుక ములవలనను, (శ్రీకాకుళము జిల్లాలోని నిపుణుల పరిశోధ 
నల వలనను ముడి మాంగనీసు గాశ్నెట్‌ సిలిమవైట్‌ (Garnet 
5111020116) "కాల్డ్‌ (గాన్యులై ట్‌ (Calc-granulite) అను పోలి 
యుండునని తెలియుచున్నది. ఇది మొదట యినుముగల్లిన ముడి 
పదార్థ ము (Ferruginous Manganese 068) గా నుండీ 
యుండును. [కమముగా (గావైటీ (Granites) కార్ట్‌ జ్‌ 
(౧2:12) మొ. వానిచే |పభావితములగుటచే మూంగనీను కల్లిస 
గార్నెట్‌ (౮4266), మాంగనీసు ఆక్రై్సైడులు ఏర్పడినవి. విశాఖ 
పట్టణంవద్ద నధిక ముగనున్న (గానైట్‌ (Granite) మొ! వాని 
[ప్రభావము వలననే, యీ [పాంతమందలి మాంగనీసులో ఛాస్వ 
రము (Phosphorus) పాళ్లు ఎక్కువగా నున్నవి. ఇనుము, 
ఇసుకపొాళ్లు (511102) సహజముగనే మాంగనీసు నందున్నవి. 

ఉత్పత్తి : (శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాలందు, 1692 
1954 వ సం॥ ల మధ్య కాలమున, 20,00,000 టన్నులకు వెగా 
ముడి మాంగనీసు ఉత్పత్తి చేయబడినది. ఇందు శీలి నుండి 
50% వరకు మాంగనీను, 5% నుండి 17% వరకు యినుము, 
0.15% నుండి 0.4% వరకు భాస్వరము గలవు, 

నిల్వలు : దాచాపు (శ్రీకాకుళ ము జిల్లాలోని గను 
లన్ని ంటి యందును, చేరిరకపు మాంగనీసు లభించును. దీనికి 
దిగువ [పాంతమందు లభించు మాంగనీను నాణ్యతను గూర్చి, 
యంత బాగుగా తెలియదు. కోడూరు గనుల యందు కొంచెము 


24 ఖనిజపర్మిశ్రమలో మాంగనీసు ఆభివృద్ది 


[తవ్వకము జరుగుచున్నది. కాని [కొత్త గనులను కనుగొనుటకు, 
యిప్పుడు జరుగుచున్న (పయత్నములు బిల, స్టా? జెక్‌, 
కృష్ణస్వామి .(Straczeck & Krishna Swamy 1956) ల అఖి 
[పాయమున, [పస్తుతమున్న గనులయందు, (ప్రతి 100 అడుగుల 
లోతుగల భూభాగమందును, సుమారు క$,00,000 టన్నుల ముడి 
పదార్థము లభింపగలదు. ఇందు 20% నుండి 80% వరకు మాంగ 
నీసుండును. ఇవిగాక, కొన్ని లతల టన్నుల తక్కువ రకస "బాడ్‌ 
(126) కూడ లభించును. 

ఉపయోగము : ఈ గనులందు లభించు నుడి మాంగ 
నీసును, మన ముపయోగించుకొను పద్దతిన, మాంగనీసు ఖనిజ 
పరిిశమ'యొక్క_ భవిష్యత్తు ఆధారపడి యుండును. కోడూరు 
[పొంతమంధలి, ముడి మాంగనీను నుసయోగించు [వయత్న 
ములు, చేతి యంత్రముల ద్వారా యిప్పటికే జరుగుచున్నవి. 
ఆధునిక పద్దతుల్నపై నడచు, కర్మాగార "మొకటి కూడ, గరివిడి 
యందు స్థాపింపబడినది. 

(శ్రీకాకుళము (పాంతమందు లభించు మాంగసీను నుప 
'యోగించుకొను సమస్య కొంచెము జటిలమెనది. ఇచట లభించు ' 
ముడి మాంగనీసు యందు సిలికా (511102), మట్టి (Clay), 
ఇనుము (Iron oxide), భాస్వరము (Phosphorus) మొదలగు 
యితర పదార్థము లుండును, వీటిని పూ గా తీసివేసినగాని, 
లేదా తగ్గించినగాని, మాంగనీను నువయోగించుట యసాధ్యము. 
“అక రణ పద్ధతి (Gravity method) చే "సిలికా ను వేరుశేయ 
వచ్చును. మట్టి (123) కూడ, “వాడ్‌” (1౫26) మొ! పదార్థము 


నొ ఇ, రొమదాను 25 


లతో కలిని వేరుపడును. కాని ఇనుము (170% 0౫164 యొక్క. 
గురుత్వము (Specific gravity) మాంగనీసు యొక్క. “గురు 
తము’ (Specific gravity) దాదాపు, ఒకకు యగుటచేత ఆక 
రణ పద్దతి (Gravity 161106) వలన యినుమును వేరుచేయుటకు 
సాధ్యము కాదు, నారాయణన్‌ , సు బహ్మణ్యం గారలు చీపురుపల్లి ఖ్‌ 
కోడూరు [పాంతమందలి, ముడి మాంగనీసు నుండి యితర 
పదార్థములను వేరుచేయు కృషిలో సఫలీకృతులై ర. కాని, పీరి 
పద్దతి ఎక్కువ. వ్యయముతో కూడినదే గాక సిలికా, ఇనుము 
పాళ్లను కొద్దిగా తగ్గించుటకు మాత్రమె యుపయోగపడును. 
భాస్వరము పాళ్లు ఇందులో నవాజముగనే తక్టువగా నుండుటచేత 
వాటిని ఇంకను తగ్గించుట కష్టసాధ్యమగును. భాస్వరము 
అసెశుట కారమున నుండిన దీనిని తొలగించుట నుసాధ్యము. 
కాని (శ్రీకాకుళము వద్ద దొరకు ముడి మాంగనీనులో ఛాస్వ 
రము వివిధాకారములుగ నుండుటచే, పద్దతితోను దీనిని 
తొలగించుట కష్టము. భాస్వరమును తగ్గించుటకు పరిశోధనలు 
జరుగుచున్నవి. |శీకాకుళముజిల్లా గరివిడిలోని R.B. శ్రీరామ్‌ & కొ 
సైవేట్‌ లిమిబడ్‌ వారు కూడ యీ విషయమున కృషి 
చేయుచున్నారు. 


ఆంధ పదేళ్లలో "ఫెరోమాంగనీసు పరి|శమ : ' 
ఫు రోమాంగనీసు తయారుచేయుటకు వలసిన ముడి 


మాంగనీసు, ఆంధ్యపదేశ్‌ లో దొరికినను, గరివిడిలోని ఫరో 
అలాయ్‌ 5*ర్పొ లేషన్‌ వారు మధ్య (ప్రదేశ్‌ నుండి ముడిపదార్థము 


8 అవిజినరి శ్రమలో మాంగనీసు ఆధివృద్రీ 


శెప్పించి స్పత్సత్తి చేయుచున్నారు. (క్ర కాకుళమునద్ద లభించు 
ముడిపదార్థము యొక్క ముఖ్యమైన (వ్రతిబంధకము దీనియందు 
భాస్వరము పొశ్లెక్కువ నుండుటయే. ఇందు భాస్వరము 0.4% 
వరకుండును. ఫెరోమాంగనీను యందు 0.8% వరకు వాన్వర 
ముండవచ్చును. ఒకటన్ను ఫె|ర్రోమాంగనీసు తయారీకి, సుమారు 
8 టన్నుల మేలిరకపు ముడిమాంగనీసు (48 - 0% కావలెను, 
ముడిమాంగనీను యందున్న భాస్వరము "ఫి రోమాంగనీసు లోనికి 
వచ్చును. అందుచే ముడి పదార్థములోని భాన్వరము కన్న "ఫరో 
మాంగనీనులోని భాస్వరము ెండింతలుండును. వంటచెరకుగా 
నుపయోగించు కోక్‌ (Coke) నందు ఛాస్వరమున్నచో దానికీ 
బదులు విద్యుత్‌ కొలిమి నుసయోగింప వచ్చును. 

గరివిడియం దుత్సత్తి చేయబడుచున్న “ఫరో మాంగ 
నీసులో యీ [క్రింది పదార్థము లుండును. మాంగనీసు 75%; 
ఇనుము 16%: ఛాస్వరము 0.2%: సిలికాన్‌ (Silicon) 1.25% 
(పస్తుతము యీ కర్మాగారము నందలి కొలుములు (Furnaces) 
మూడును పనిచేయుటలేదు. అన్ని కొలుములును పని [పారం 
భించినపుడు, భారతదేశములో ఫరో మాంగనీను వుత్స చశ్రీచెయు 
రాష్ట్రములలో, ఆంధ్రప్రదేశ్‌ (పముఖస్థానము వహింపగలదు. 


ఆం|ధ|పదేళ్‌ లో మృణ్మయ పా! త్రల పరి శ ము 


డొ. త బి. రొళ్రు 
రసాయన ళాస్త్రజ్ఞ లు : భారల ప్రభుత్య భూగర్భళాశ్ర విధాగము 


ఆంధ్ర పదే" మృణ్మయ పాత్రల పర్మిశమ (Ceramic 
Industry) లో జరుగవలసిన అభివృద్ది కార్యక్రమములింకను 
ఎన్నో గలవు. పూర్వపు హైదాబార్‌ రాష్ట్రములో, గనుల 
భూగర్భ సర్వశాఖవారిచే యీ విషయమున కొంత కృషి 
జరిగినది. [కొత్త పరిశ్రమలను స్థాపించుటకు, నడచుచున్న పరీ క్ర 
మలకు తోడ్నడుటకు వారు కృషిచేనీరి. [పస్తుతమీపరి శమ 
నభివృద్దిచేయు బాధ్యతగలవారికి తోడ్పడునట్లుగా పూర్వము 
వారు చేసిన కృషనిగూర్చి క్లుప్తముగా శతెఠిచెదను, 

“మృణ్మయ - పరిశమి యనునది చాల విశాలమైన ఫీర్షి కం 
అనేక పరిశ్రమ లీ శీర్షిక క్రిందికి వచ్చును, ఒక్క మట్టితో తయారు 
చేయు వస్తువులకు మూతమే మనచర్చ పరిమితమైనను, మురుగు 
నీటి పారుదల పరికరములు, విద్యు[త్ససార పరికరములు, వ్యవ 
సొయ పరికరములు మొదలగు అనేకవిషయములీ చర్చలోనికి 
వచ్చును. ఇంగ్లాండు దేశపు పారి శామిక వ్యవస్థలో వెప్పుకొన 
దగినంతభాగము యీ మట్టివాత్రల పర్మిశమ యా మించునని 
చెప్పబడుచున్నది. కనుక యీ వస్తువుల వుత్స త్తియొక్క అభివృద్ధి 
మన పారి శామికాభివృద్దిని సూచించుటయేగాక, యింకను 
అభివృద్ది సాధించుటకు తోడ్పడును. భారీఎత్తున యం|త్రములచే 
మాత్రమేగాక, చిన్న ఎత్తున గృహపరిశమగా గూడ పెంపొందింప 


98 మృణ్మయ హాతల పర్మిశ్లమ 


దగిన పరిశ్రమలలో యిది యొకటి. మన (మ జీనితములో, 
(గామ - కుమ్మరి యొక ముఖ్యవ్య క్తి. అంధధ్యపదే? లో 26,450 
[గామములున్నవి. కాని (గామములలోని నేతగాండ్రకు తగు 
(పోత్సాహమున్ను సహాయమును యిచ్చి, చినేతపరిశ్రమ నఖివృద్ధి 
చేయుచున్న _ [పభుత్వము, [గామ కుమ్మరిని నిర్ణత్యము 
చేయుచునే యున్నది. కుమ్మరులు నేర్పుగల పనిఐ=రిగాని, 
అభివృద్ది చెందుటకు వారికి తగిన యవకాశములు లగి )పలేదు, 
ఈ పరి[శమయొక్క ఉన్నతి చేశ పారిశామి"5 "భివృద్ది దృష్ట్యా 
మాత్రమేగాక, కొన్నివేల [పజల పరిస్థితులను చక్క బెట్టుటకు 
కూడ యవనరము. ఖై 

ఈ పరి|శమకు కావలసిన ముఖ్యమైన ముడిపదార్థమగు 
బంకమట్టి (012౫) మన రాష్ట్రములోని చాలా బిల్లాలలో అధిక 
ముగ దొరకును. డా. యమ్‌. యని. . కృష్ణని గారు య ముడి 
పదార్థము దొరకు [పదెశముల పట్టికనిచ్చి, సాధ్యమైనటోట 

(థి రు చా 

పదార్థము యొక్క నాణ్యత, పరిమాణము 'మొదలగు వివరములు 
గూడ శెల్సిరి. “గనుల భూగర్భ సక్వే శాఖవారు ప్రచురించిన 
యొక షశ్రికయందు, పూర్వపు ప్రాదాబాద్‌ రాష్ట్ర)మునందీ 
బంకమట్టి (612) దొరకు వివిధ |పొంతములను గూర్చియు, 'దాని 
నాణ్యతను గూర్చియు వివరములు గలను. కనుక యీ విషయనుం 
దాస క్తులనవారికి కావలసిన సమాచారములు లభింపగలవు. 

మృణ్మయ పాత్రముల యమ్మకముగూడ మన రాష్ట్రము 

ల 

'నందెక్కువగనే యున్నది. అర్హిన యీ పరిశ్రమ వెనుకబడుటకు 


. a0 
కారణమేమి ? ఈ సమస్యను పరిష్కరించుటకు ఖనిజశాఖవారు 


fF, లొ జి, రౌఫ్రు 29 


పారి శామిక వేత్తలను, సాంకేతిక శాఖల (పతినిధులను రప్పించి, 
యప్పుడప్పుడు సమావేశములు జరిపి, యీ పరిశమ నభివృద్ది 
చేయుటకు తీసికొనదగిన చర్యలనుగూర్చి చర్చించిరి, 


[పషృ్రపథమమున యీ శాఖకు చెందిన పారి|శామిక వేత్త 
. లతో సంపదించిరి. రాష్ట్రమందు వ వ [పొంతములందు ఏ ఏ రక 
ముల బంకమట్టి ఎంశెంత దొరుకునో వివరములు వారికి తెల్సిరి. 
(వస్తుత మితర రాష్ట్ర) ములనుండి దిగుమతియగుచున్న ఇన్సు లేటర్లు 
(Insulators) మున్నగు వస్తువల తయారీ వాంఛనీయమని 
వారికి చెప్పిరి. బారు తయారుచేెడి వస్తువుల నాణ్యతగూర్చి 
శ్రద్ద తీసికొనవలసినదగ కోరిరి. (పాంతీయశా స్త్ర పరిళోధనశాలల 
నుండి కావలసిన నలహోలు పొందుటకు వారిని [పోళ్చాహపరచిరి, 
[పభుత్వమునుండి వారి కెట్టిసహాయమవనరమగునో తెలుపవలసిన 
దని యడిగిరి. 


వె సం|పదింపులవలన రాష్ట్ర మందలి 'మృణ్మయ పరిశమి” 
యింకను “తె శవదశయం దే యున్నదనియు, దీని యభివృద్దికై 
గటి [ప్రయత్నములు జరుగవలసియున్న దనియు తెలియవచ్చెను. 
A) 
కర్మాగారములందు జరుగుపనిని వాటి సృత్స_త్తిశ_క్తిని పరిశీలించి, 
యా క ర్మాగారములద్వారా పూర్తిలాభమును బొందుటక 
తీసికొనవలసిన చర్యలను సిఫారసు చేయుటకై యొక కమిటీ 
నియమింపబజెను. ఈ కమిటీ రాష్ట్రములోని కర్మాగారములను 
పరిశీలించి, వాటి యఖివృద్దికి సిఫారసులను చేయుచు నొక నివేది 
కను సమర్పించెను. 


80 మృణ్యయపాత్రల పరిక్రమ 


ఈ పరిశ్రమ నభివృద్ధి చేయుటకై, ముఖ్యముగా రెండు 
చర్యలు సిఫారసు చేయబడినవి. మెదటిది : |పభుశ్వమువారు 
తమకు కావలసిన మృణ్మయ పాత్రలను రాష్ట్ర) మునందలి కర్మా 
గారములనుండి కొనుటయేగాక, ఖరీదులో 50% ముందుగా 
నిచ్చుట. రాష్ట్రములోని క ర్మాగారములను నడపుటకు వలసినంత 
పెట్టుబడి లేకపోవుటచే యీ చర్య సిఫారసుచేయబడినది. ఈ 
మృణ్మయపా[త్రల యవసరము దినదినాభివృద్ధి చెందుచుండుటచే 
[పభుత్వమువారొక కర్మాగారమును నెలకొల్పుట "రెందవది, 

వెన చెప్పబడిన సమావేశములం దొళదానిలో ఉస్మా 
నియా విశ్వవిద్యాలయమునకు చెందిన (శ్ర అబ్జైె అలీగారు 
'గృవాపరిళమగా మృణ్మయ పరిశ్రమ యఖివృద్ధి' చె యొక 
నివేదికను 'వెలువరించిరి. జపానులో సాగుచున్న సహ కారపద్దతి 
[ప్రకారము యిచటకూడ పరిశమలోని వివిధ కార్యములను వివిధ 
వ్యక్తులు చేయుటద్వారా అభివృద్ది సాధింపదగునని యాయన 
నూచించిరి. ఆయన ఇరుగుపొరుగు రాష్ట్ర ములను కొన్నింటిని 
సందర్శించి యొక విస్తృత నివేదికను సమర్పించెను. గృవాపరి 
(శమల సంఘమునకు తగు సలహోల నివ్వవలసినదని ఆయనను 
(పభుత్వము వారు కోరిరి, 

గృవాపర్మిళమగా మృణ్మయపరి శమ యభివృద్దిని గూర్చి 
చర్చించునప్పుడు ముఖ్యముగా "రండు యంశములను గమనించ 
వలసియున్నది. 

మొదటిది (పస్తుతమున్న సనివారలకు సహాయపడుట ; 
రెండవది [కొ _తృపని వారలకు కికణనిచ్చుట. ఇందు శెండన 


శనొలొా బొ రొవ్లో “|| 


యంశము [కొ త్తపనినారలకు ?9కణనిచ్చు పథకము అంధ 
(ప్రదేశ్‌ లో అమలులోనికి వచ్చినది. అనేక కుమ్మరి కుటుంబము 
లున్న భోనగిరివంటి | పదేశదు) (ప్రయోగాత్మకముగా నొక సవా 
కార మృణ్మయ ఉత్పత్తి కేం దమును స్థాపించుట ఎంళేని వాంఛ 
నియము. అనుభవముగల నిపుణులవద్ద కుమ్మరివారికి స్వల్పవ్యవధి 
కణ నిప్పింపవలెను. (గామములోని కుమ్మరులందరు సవాకార 
సంఘమువళె వనిచేయవలెను. పీరు తయారుచేయు వస్తువులను 
బి5 యించు బాధ్యత, గృహపర్శిశమల సాఖగానీ, తదనుబంధ 
సంస్థలుగాని తీసికొనదగును. ఈ సహాకార సంఘములందు 
కుమ్మరివారికి శికణనిచ్చుటయేగాక, యీ సంఘ పరిపాలనలో 
కూడ పాల్గొను నవకాశమీయవ లను. కొంతకాలము తరువాత 
పరిపాలనాబాధ్యత పూర్తిగా వారికే యప్పగించి, శిక్షణ నిచ్చిన 
నిపుణులను మరియొక |వదేశమున శిక్షణ నిచ్చుటకు పంప 
వచ్చును. 


ఆంధ్రపదేశ్‌ లో బంగారము 


హెచ్‌, యన్‌, శేవగిరిరాఖు 


ఉస్మానియా విశ్వ ఇంజనీయరింగు కళాశాలలో గనిశాస్త్ర అధ్యాపటలు 


మానవుని సాంఘిక, అర్థిక జీవిశముసె బంగారు [పభా 
వము వేదకాలము నాటినుండి గలదు. ఆ భరణములశకే గాక, 
యిది, మారకము (Exchange) నకు కూడ చాల అనువైన 
లోహము. అతిపురాతన కాలమున రాయచూరువద్ద నున్న 
'వాట్టి గనులందు నుమారు 640' అడుగులు లోతు తవ్వి బంగారు 
తీసినట్టు తెలియుచున్నది. 

ఈ అమూల్య తవామ్యు; ఆంధప్రదేశ్‌ గర్వింపదగినట్లు, 
శెండు |ప్రదేశములందు అభించుచున్నది. (1) చిత్తూరు జిల్లాలోని 
బిసనతం గనులు. (2) అనంతపూరు భిల్లాలోని, ఉత్తర అనంత 
పూరు [పాంతపు గనులు. 


1. విననతం గనులు (Bisanatham mines) ; 

(ప్రస్తుతము M/s గోవర్ధన గోల్డుఫీల్దు వె) వెట్‌ లిమి 
బడ్‌ అను సంస్థచే నడుసబడుతున్న యీ గనులు (ప్రసిద్దిగాంచిన 
కోలారు బంగారుగనులకు దకిణముగా, చిత్తూరు జిల్లాలోని 
బిసనతం అను |పాంతమందున్న ని. 

విసనతం (రైల్వేస్టేషను, దతిణ శై_ల్వేలోని, మదాస్‌- 
బెంగుళూరు మార్గమున నున్నది, స్టేషనుకు రెండుమైళ్ల దూర 
ముననే బంగారుగనులు గలవు. ఈ (ప్రాంతము సము[ద మట్టము 


దార్‌ యన్‌, లేవషగిరిరొఖ g8 


నకు సుమారు 8000 అడుగుల ఎక్తుననుండి, ఆరోగ్య కరమగు 
వాతావరణము గల్లియున్నది. ఈ [పదేశమును. నిపుణులును 
భూగర్భ శాస్ర వత్తలును, 'కోలారుగనుల వవిణపు గాగి మనిరి. 
15895 వ నం. న మ(దాసు (ప్రభుత్వమునకు జెందిన, భూగర్భ 
శ్వాస్త్రవే త్రయగు పి. జాస్వర్‌, AS (౨. Bosworth Smith) 
“కోలారుగనుల దఠడిణ భాగమున గనుల (తవ్వకము జరుగునేని, 
ఖిసనత ౦|పాంతమందు విరివిగా బంగారులఖించు”నను యఖి బాయ 
మును వెల్లడించెను, ఆయన సిఫారసునె యొక విదేళసంస్థ గత 
శతాబ్దాంతమున యిచట 1,100 అడుగుల లోతుగల గనులు | తవ్వి 
15,076 టన్నుల ముడి పదార్థమును పొంది, దానినుండి 7,600 
బొన్సుల బంగారము నుత్స త్తిచేసిరి. (లభించిన సమాచారము 
(వకారము). 

అప్పటినుండి యీ గనులందు, అప్పుడప్పుడు, (తవ్వి, బంగా 
రము తీయుచుండిరి. ఈ గనుల పరిపాలనము ప్రస్తుత సంస్థ క్రిందికి 
వచ్చిన తరువాత, బంగారము విలువ హెచ్చగుటచే, మరింత 
ముమ్మరముగా ఆధునిక పద్ధతుల్నవై కృషిజరిగినది. ఈ కృషి. 
ఫలితముగా మరియొక గని కనుగొనబడినది. 


(పాంతము యొక్క భూగర్భ వివరములు : 


ఈ (పాంతమందు బంగారు, ముఖ్యముగా పొరలుగా 
విభజించుటకు వీలుగానుండు యొకరక మైన రాళ్లయందు కన్స 
డును. బంగారు కల్లినరాళ్లు సాధారణముగా నీలివర్ణ ముగాని, 


బూడిదవర్థ ముగాని గల్గ్లియుండును. ఒక్ట్హాక గ్రావోట "శ్వతవర్డ ము 
3 


§4 బంగారము 


గూడ గల్లియున్నవి. శః రాళ్ళయొక స్త వెడల్సు కొన్ని అంగుళ 
ముల నుండి, శీ లేక 4 అడుగుల వరకుంగును. ఈ గనులు ఉపరి 
భాగమున ఉళి కోణముగల్లి యుండి లోతుకు పోను పోను, 
80 నుండి 80 వరకుండును. బంగారు, యీ రాళ్లయం దంతను 
వ్యాపింపక , అచ్చటచ్చట కొన్ని భాగములందు మా|త్రమే లభిం 
చును. ఇట్టి బంగారుగల భాగము లన్నియు పరినూణమున 
కొంచెము “పెద్దవే. ఇట్టి బంగారుగల్లిన రాతిలో మచ్చవంటి (ప్రదేశ 
ములు అనేకములు గలవు. మచ్చలు, మచ్చలుగనుండి బంగారము 
కల్లీన భాగము లనేకములుండుట ఈ ముడి సచార్థము యొక స్త 
(ప్రత్యేకత. 


పుఠరొతన చరిత: 

మనకు లభించు సమాచారమును బట్టి గత శ శాబ్దాంత 
మున యిచట సుమారు 500 అడుగుల లోతుగల గనిని [తవ్వి 
నట్లు తెలియుచున్నది, ఈ కృషి. 1,100 అడుగుల లోతున కలిసి 
కొనునట్టి, కెండుఫొరల మధ్యభాగమువరకు మాత మే పరిమితమై 
యుండెను. కాని యీ కృషిని కొనసాగించుటకు తగిన ప్రయత్న 
ములు జరగలేదు. కారణము ఆ కాలమున బంగారుధర తక్కువగ 
నుండుటయే కావచ్చును, 


(పన్తుతము జరుగుచున్న పని ; 
పూర్వపుగనుల కానుకొని ఉత్తర, దకిణదిశలలో సుమారు 
400 అడుగులనుండి, 600 అడుగులవరకు లోతుగల్షిన గనులు కను 


“బ్‌. యన్‌. లేషగంరాలు క్‌ 


గొనబడినవి. ఇందు కొన్నిచోట్ల 60 అడుగులలోతున శ్వార్థ్‌జ్‌ 
_న్తంభములు (Pillars of Quartz) కనుపించినవి. పరీళచేయగా 
నవి మంచిఫలితముల నిచ్చినవి. 

ఈ గనిని పూర్తిగా 1,100 అడుగుల లోతువరకు (తవ్వి 
వరీకించగా, పూర్వపు సంస్థవారు కొనసాగించకుండా వదలి వెసిన 
పథకములు సరియెనవని తేలినది. 

తరువాత సరియైన పథకము నమలు జరుపుటచే “కెండవ 
గని 800 £t. (Horizon) నందు కనుగొనఐడినది. 900, 1100 ft. 
(Horiz00) నందు కూడ |తవ్వబడినది. అన్నిచోట్లను బంగారు 
గల [ప్రదేశములు సుమారు 275 అడుగుల లోతు, 40" వెడల్పు 
గల్లియున్న వి. ఇచట ఒకటన్ను ముడి పదార్థము నుండి 5 (6ఇ౪6) 
బంగారు లభించినది, 

ఇది చాల శుభసూచకము. సుమారు 10,000 అ. లోతు 
గల్లి 70 సంవత్సరములుగా 800 టన్నుల బంగారు (250 కోట్ల 
రూ. విలువ గలది) నిచ్చిన కోరారు బంగారు గనులతోబాటు 
విసనతం బంగారు గనులుగూడ [పముఖమగు నిస్బందేహము. 

11 అనంతపురము ప్రాంతము : ఆంధప్రదేశ్‌ యొక్క 
నై రుతి [పాంతమందు బంగారు దొరుకును. లభించిన సమాచార 
మును బట్టి, అనంతపురము ఉత్తర (పాంతమునను, జిబుతిల్‌ గను 
లందును 1906వ సం. నుండి 1924వ సం. వరకు 8,60,000 
టన్నుల ముడి వదార్థము [తవ్వి తీసి కోటి రూపాయలకు వైగా 
పీలువగల బంగారమును పొందినట్టు తెలియుచున్నది, , ఈ (తవ్వ 
కము ముగియునాటికి గనీ లోతు 1150 అడుగులు. 


88 బంగారము 


ముగింపు : 

బంగారము దొరకు [పాంతమందు, ఎక్కువ లోనాము 
లభించు పొరలు, తక్కువ లోవాము లభించు పొరలు, సాధార 
ణముగ, ఒకటి ఏడిచి యొకటి యగవడును. అందుచే, భూమ్యు 
పరితలభాగమున కొద్దిగా తన్వి పరిశోధనలు చేయుటచే, కావలని 
నంత సమాచారము ఇలియదు. దీనిని గురించి ఏదేని నిశ్చితాఖి 
[ప్రాయమును వెల్లడింపవలెనన్న అధికముగ పరిశోధనలు సలిపి, 
దొరికిన లోహమువై [ప్రయోగములు జరుపుట యవసరము. 
ఈ పని చేయుటకు, అధికముగా "పెట్టుబడి యవసరము. ఇది 
కొంచెము సంళయాత్మకమగు వ్యాపారమగుటచేతను “వెట్టుబడీ 
“పెట్టిన కొన్ని సంవత్సరములవరకు లాభములు రాకపోవుట వల 
నను. వై9వేటు రంగమునుండి "పెట్టుబడి ముందుకు వచ్చుట లేదు. 

ఈ వ్యాసరచనకు వలసిన సహాయము నంద జేసిన గోవర్టన 
గోల్డు ఫీల్డు మె వేటు లిమిశుడ వారికి రచయిత క ప్రక తా 
పూర్వక వందనములు. 


ఆంధృపదేళ్లలోని నిర్మాణపు శిలలు 
(బ్ర లీలానందోం 


భాగర్భళాఖ ; ఉస్మానియా చిశ్వవిడ్యాలయము 


నిర్మాణమున కుషయోగింపబడు శిలలకుండవలసిన లతణ 
ములను గూర్చియు, ఆంధ్రపదేశ్‌ లో లభించు యట్టి నీలలను 
గూర్చియు, యీ 'వ్యాసమున కు ప్టముగ చర్చించబడినది, భవన 
నిర్మాణమునకు, కప్పులప, నేల పరచుటకు, అవసరమగు శల 
అన్నియు యీ శీర్షిక | క్రిందికి వచ్చును. 


ఈ శిలల భొతిక లకణములు : 


నిర్మాణమున క్ర పసర మైన శిలలకు ముఖ్యముగా కావలసిన 
లక్షణములు, స్థిరత (0120110) గట్టిదనము, అతి సూవ్మమైన 
రంధ్రములు గల్లియుండుట మున్నగునవి. స్థిరత యనగా, వాతా 
వరణము యొక్క. శీతోన్షములకు ఆాళుకొనగల్లి చాలకాలము 
మన్నుట. రాతియొక్క యాశకారము (Structure), ఖనిజ 
సంయోగము. (Mineral Composition) స్థిరతకు తోడ్పడును. 
సూత్ష్మరం ధ్రములు గల్లియుండుటను, సాధారణముగా రాతి 
ఘనపరిమాణమునందు “పోర్‌ స్పేస్‌’ (Pore 902060 శాతమని 
పిలిచెదరు. ఈ శాతము వివిధరకములగు శిలలయందు మారు 
చుండును. సాధారణముగా నిది, యిసుక రాళ్ళయందు 1 నుండి 
10% వరకును, చలువరాళ్లు, (గానైట్‌ (granite) లందు శైల 
నగక్తును ఉండును. రాయి శక్తిని పరీఓీంచునపుడు, రాకికి 


రికి నిర్మాణపు శిలలు 


బరువును మూయగలశ క్తి (Sustaining of crushing strength) ని 
పరీకింపవలెను. చదరపు అంగుళమునకు 5000 ఫౌనుల బరువును 
తాకుకొనగల శక్తిగల రాళ్ళ నిర్మాణమునకు పనికివచ్చును, 
[వయోగములవలన, కొన్ని చలువరాళ్లు (గానై_టులు (granites) 
10,000 శానులనుండి 25,000 పొనులవరకు తాళుకొనగలఎని 
తేలినది. రాళ్ళకుగల యి? శక్తి రసాయన చర్యలవలనను, 
వాతావరణమునందలి మార్పునలనను, 'యం|త్రనులచే అరగదీయ 
బడినపుడును మారుచుండును. నిర్మాణమున క వసరమగు' రాళ్లను 
ఎన్నిక చేయునపుడు, వెన చెప్పినవిగాక, గహనింపదగిన 'యంళ 
ములు : ధర, రంగు, లభ్యత, నాణ్యత, బరువు, సాంద్రత, అరుగు 
దల నాపుశక్తి, అగ్ని నడ్డుకొనుళరక్తి, అందము మొదలగు 
నవి. ఒశేజాకికి చెందిన రాయియందీ గుణములన్ని యు నుండుట 
యసాధ్యము. ఇందు కొన్ని గుణము లోొకదానిసె నొకటి 
యాధారపడియుండును. మరికొన్ని యొకదాని కొకటి విరుద్ధ 
ముగా నుండును. ఉదాహారణకు మలచుటరకు, చెక్కు_టకు 
పీలుగానుండు గుణము స్థిరత, గట్టిదనము మున్న గువాటికి 
విరుద్దము. 

“రాళ ఇయం దతుకులుండుట, ఒక్కాక్కప్పుడుపయోగ 
కరముగను, ఒకొక్కప్పుడు వోనికరముగను సంభవించును. 
(గావ్నైట్‌. (823106) వంటి గట్టిరాయియం దతుకులున్నచో, 
దానిని (తవ్వితీయుట సులభసాధ్యమగును. కాని యివి, (పకృతి 
యందలి శీతోన్షములు, వర్షను మున్నగు వోనికరమగునవి 
ఛాతీయందు (పవేశించుటకు మార్గము కల్పించును. రాతియందు 


(శ్ర లీలోనిందం 3 


ఖనిజములుండుట్క, యొక పధముగా వోనికరము. చెకుముకిరాయి 
(Aint), అభకము, వైరైటు (Pyrite: ఇనుము, భాస్వరము 
గల్గిన ఖనిజము), [శుమోలై ట్‌ మున్నగు ఖనిజములుగల రాళ్ళు, 
నిర్మాణమునకు కోరదగినవి కావు. సెకైటు, మార్కనెటు 
మున్నగువాటికి, వాతావరణ [పభావముచే మారిపోవు గుణ 
ముండుటయే గాక్క రాతియొక్క వైభఛాగమునమచ్చ లేర్చడు 
నట్లు జేయును. ఒక్కొక్కాపుడు భవనము బయటభాగమునకు 
పనికిరాని రాళ్లు కొన్ని భననాంతర్గత ఇగ ముల నలంకరించుట 
కువ యోగపడవచ్చును. 

సాధారణముగ ముతుకరాళ్లు, సోర్‌ 38 (Porphyry) 
(ఒక పిధమైన చలువరాయి) వంటి రాళ్లు నిర్మాణమునకు తగినవి 
కావు. మంచినాణ్యతయు, సొం[దతయు, ఆక ర శీయమైన 
రంగును గల్లి వగుళ్లుగాని, ఖనిజములు మొదలగునవిగాని లేని 
రాళ్లు నిర్మాణమున కుత్తమమైనవి. ఇట్టిరాళ్లు ఆం|ధ|వదేక్లో 
విరివిగా దొరుకును. 


(గావైట్‌ వ నిన్‌” రాళ్లు (Granites and gneisses) : 


ఆం|ధలో లభించిన కొన్ని వురాతన గానైట్‌లు, గట్టి 
దనమునందును, అరుగుదల నడ్డుకొనుళ కి మున్నగు గుణము 
లందు "కార్న్‌ వాల్‌, నార్వే దేశములందు లభించు యుత్తమ 
శిలలను బోలియున్నవి. ఈ కారణనుచేతనే బొంచాయిశేవు 
నిర్మాణమునకు ఆం|ధ|పదేక్‌ రాష్ట్ర మందలి లింగంపల్లివద్ద 
లభించిన (గానైట్‌ అను ఎక్కువగా వాడిరి, ఈ (గ్యానెట్‌ 


40 నిర్మాణపు శీలలు 


అను దూలములుగను, సృంభములుగను, పలకలుగను చేయ 
వచ్చును. ఇందు కొన్ని సుమారు 90, 40 అడుగుల పొడవుగర్లి 
యున్నవి. వీటికిగల గట్టిదనము, స్థూలగుణము (Massiveness) 
వల్లను వివిధరంగులవలనను (తెలుపు, పాటల వర్డ్‌ ము, ఎరుపు, 
బూడిద వర్షము మొ.) [గ్రానైట్‌ లు నిర్మాణమునకు నిరివిగా 
యుపయోగింపబడుచున్నవి, ఇందు కొన్ని స్తూపములకును, 
శిల్పములకును వాడబడుచున్న వి, మరికొన్ని సువిశాల భవన 
నిర్మాణమునకు పనికివచ్చుచున్నవి. ఇంకనుకొ"న్ని భవనాలంకర 
ణకు వాడబడుచున్న వి. సాధారణముగ లభించు బూడిద, పాటల 
వర్ష (గాథనెటులేగాక , అందమైన బీప్‌ లు (Gneisses) 
పోర్‌ ఫె 8 కిలలు (౨0132116 granites) ఎర నె మెట్‌ 
మున్నగు రాళ్లు కూడ విరివిగా యుపయోగింప బడుచున్నవి.. 
మహై(దాబాద్‌, సీకి చాబాదు నగరములందు, వివిధ గనులనుండి 
లభించిన |గానై_ట్‌ లచే నిర్మింపబడిన, యాకర్ష జయమగు భవనము 
అనేకములు గలవు. ఉస్మానియా విశ్వవిద్యాలయము యొక్క 
అరు కా లేజీభవన నిర్మాణము (పతివారిచెతను కొొనియాడబడు 
చున్నది. హై[దాభాద్‌ , మహాబూబ్‌నగర్‌, కరీంనగర్‌, ఖమ్మం 
మెట్టు, నల్గొండ, వరంగల్‌ , నెల్లూరు, గుంటూరు, కృష్ణాజిల్లాల 
లోని యనేక [(వదేశములలో యీ శిలలు కావలసినంత లభించును. 


కొండలైట్‌, కార్నౌశకెట్‌ 
(Khondalites and Chornockites) : 

ఆంధప్రదేశ్‌, తూర్పు కనుమలలో, విరివిగా లభించు. 
కొండలై ట్‌ (Khondalites), కార్నొ 3 ట్‌ (61001001:1669)లు 


(లీ లీలొనోంద్‌౪ శీ 


(శ్ర, కాకుళ ము, విశాఖపట్టణం, తూర్పు గోచావరి, పళ్చిమ 
గోదావరి, గుంటూరు, కృష్ణాజిల్లాలలో కట్టడములకు ఎక్టువగా 
యుపయోగింపబడుచున్నవి, కార్నొశకె ట్‌ (Chornockites) లు 
స్థిరత్వము (D172blity) నందును, గట్టిదనమునందును |వపంచము 
నందలి ఎట్టి యు _త్తమశిలశకై నను తీసిపోవునవికాదు. కాని ఇవి 
కొండలై టీ (Khondalite) లభించినంత ఎక్కువగా లభించుట 
లేదు. కొండలై టలు, కొంతకాలము తరువాత, యిసుకరాతీవలె 
నగుటయే గాక, ఎర్రని గోధుమవర్లపు చారలు మచ్చలు పడును. 
అందుచే యిది యంత మేలురకపు రాయిగాదు. 

సున్నపురాయి (Lime stones) చలువరాయి (Marble) 
పలకరాయి (512165) : నున్నపురాళ్ళు, చలువరాళ్ళు, అందమైన 
రంగులు గల్లియుండి, రాష్ట్ర మందు లభించు, యు త్తమ నిర్మాణ 
శిలలందు గణింపబడు చున్నవి. గుంటూరు, కడప, క ర్నూలు, 
కృష్ణా, ఆదిలాబాదు, కరీంనగరు, వరంగల్‌ మరియు నల్గొండ 
జిల్లాలలో ఇవి అధికముగా లభించును. పేపర్‌ వెయిట్‌ లు (Paper 
we॥ght5) మున్నగు సుందరమగు వస్తువు లెన్ని యో పీనినుండి 
తయారగు చున్నవి. కడపజిల్లాలో లభించు “నార్జీ సున్నపురాయి 
(Narji limestone)” కడప్క కర్నూలు, గుంటూరు జిల్లాలలో 
నిర్మాణములకు ఎక్కువగా వాడబడుచున్నది. ఈరాయి దట్టము 
గాను (005460 నాణ్యముగాను యుండి నీలివర్ష ము, నలుపు 
పర్ణ ములను గల్లి యున్నది. ఈ సున్న పురాళ్లు, ని ర్మాణములకు, 
అలంకారములకు వనికివచ్చును. ఇవి ఎరువు, చాక్‌ లెట్‌ రంగు 
(Chocolate colour), ఆకుపచ్చ, బూడిద వర్ణ ము మున్నగు 


42 నిర్మాణపు శిలలు 


అందమైన రంగులలో దొరకును. ఇందు కొన్ని అమరావతి, 
నాగార్జున కొండలలోని కౌద్దశిల్బము లందు వొడబడినపి. ఈ 
రాళ్ల యందలి పగుళ్లు నున్నగను, సమముగను యున్నచో 
కప్పుల కుపయోగించెదరు. పగుళ్లు నున్నగ నుండనిచో నేలవై 
పరచుట కుపయోగించెదరు. జమ్ములమడుగు, ఎరగుంట, 'బేళం 
చెర్ల | పొంతములందు (ప్రసిద్ధి కెక్కిన 'కడపరాళ్లు' అధించును. 
ఈ రాళ్లు నేలవై పరచుటకును, మెట్లుగను యుపయోగింతురు. 
ఇవి సాధారణముగ 84 వై శాల్యమును, శీ నుండి 4 మంద 
మును గల్లి యుండును. 


క్వొర్ట్‌ జె ట్‌ (Quartzite) : 

శ్వార్ట్స్‌జెట్‌ లు, అందును ముఖ్యముగా, పులివెందల, నగరి 
(కడప |పాంతము) లందు దొరకునవి, దీర్హ చతుర్మసాకారముగ 
నుండుటచే నిర్మాణమున కుపయోగింప బడుచున్నవి. సాధారణ 
ముగ నివి చాల గట్టిగ నుండి, కోయుటకు పీలులేని పఏధముగ 
పగుళ్ళు కల్లియుండును. ఇవి నెలవై పరచుట కుపయోగవడును. 


ఇనుకరాయి (Sand stone) : 


నిర్మాణమున 'కక్కువగా నుపయోగపడు యూ ఇసుక 
రాళ్లు విరివిగా దొరకుచున్న వి. పాటలవర్ణ్య ను, బూడిద 
రంగు, వసువురంగులలో వివిధ శేణుల యిసుకొరాళ్లు పురాణ 
గోండ్వానా (పొంతములందు లభించుచున్న వి. ఇనుము పాళ్లులేని, 
బరాకర్‌ ' కంతిలోని యిసుకరాళ్లు ముఖ్యముగా ఆదిలాబాదు 


(శ్రీ లీలొనోం ౪ శీకి 


జిల్లాలోని ఆసిఫాజాదు చుట్టుపక్కల | పొంతములందు నిర్మాణ 
మునకు విరివిగా పాటబడుచున్నవి. తిరుపతి, చింతలపూడి 
యినుక రాళు అంధ పదే తీర [పొంతములందు లభించుచోట్ల 
a) a) 
క్ర టడముల కుపయోగింపబడుచున్న వి. వింధ్య పాంతపు యినుక 
రాయి భారత దేళమంతటిలోను ఎక్కువగా తీయబడుచున్న 
రాయి. వీనికి పెద్ద "పెద్ద స్తంభములుగాను, నేలవై పరచుటకు, 
చిన్న చిన్న పలకలుగాను కూడ కోసికొనవచ్చును. ఇనుకరాళు 
౧ 
అం|ధపదేక్‌ లోని కడప, కర్నూలు, అనంతపురము, చిత్తూరు, 
గుంటూరు, కృష్ణా, పళ్చిను గోదావరి, ఆదిలాబాదు, కరీంనగర్‌ , 
ఖమ్మం మెట్టు జిల్లాలలో * లభించును. 


ఐసొల్డ్‌ , (టాప్‌, డోలరైట్‌ (Basalt, Trap & Dolerite) ; 


బసాల్టీ యొక్క ముదురు రంగువలనను, అనేకచోట్ల 
అపసవ్యముగ పగుళ్లుపడుట చేతను నిర్మాణమునకు దీనిని ఎక్కు 
వగా నుపసయోగించుటలేదు. దక గ్రానునందు దొరకు (టాప్‌ 
(trap) కాల క్రమముగ (శీతోష్టాదులవలన కలిగెడి మార్పులకు 
తట్టుకొని, అనేక సంవత్సరముల తరబడి నిలువగల శ క్రి గలదని 
(ప్రపంచ విఖ్యాతి చెందిన అజంతా, ఎల్లోరా గుహలు నిరూ 
పించును. కాని రాష్ట్రమునం ది రకము శిలలు ఎక్కువగా 
లభించుట లేదు. ఒక్క ఆదిలాబాదు జిల్లాలో మాతమే యిది 
లభించును. డోలశై ట్‌ (014119 లలు, అనేక జిల్లాలలో 
నుపయోగింపబడుచున్న వి. ముస్పిము సమాధులకై చెక్కబడిన 
శాసనములకు, హిందూశిల్పములకును.- (ప్రత్యేకించి వరంగల్‌ 


4 నిర్మాణపు శీలలు 


రామప్ప దేవాలయము లందును యీ రాళ్లుపయోగింపబడినవి, 
ఈ రాతిని కోయుట్క మలచుట చాల కష్టసాధ్యము కాని 
మలచిన తరువాత శ ఆాబ్బముల తరబడి, చెక్కుచెదరక నిలచును. 
కడప పాంతమందు కూడ యీ 'రాళ్ళుప యోగింవబడుచున్న వి, 


లేటరై. ట్‌ (Laterite) ; 

లేటరైట్‌ నిర్మాణమునకు ఎక్కువగా నుపయోగింప 
బడుటలేదు. చిన్నచిన్న నిర్మాణములకు మాతమే దీనిని వాడు 
చున్నారు, ఇది ఎక్కువగా రోడ్లు వేయుటకు పనికివచ్చును. ఇది 
దొరకు [ప్రదేశములు గూడ విస్తారముగలేవు, 

ఈనాటికికూడ చెక్కుచెదరకళ నిలచి మరీ యనేక సంవత్స 
రములవరకు నిలచియుండుననిపించెడి దేవాలయములు, మసీ 
దులు, కోటలు, మనరాష్ట్రమునందు విరివిగా లభించెడి నిర్మాణపు 
శిలల నాణ్యతకు, పనివారి 'నేర్పుకు నిదర్శనములు, 


ఆంధ పదేళ్‌ లో లభించు నునుపుచేయువస్తువులు 
(Abrasives) 


ey బిలీగుద్దీన్‌ నునేన్‌ 


భూగర్భళాఖ : ఉస్మానియా విశ్వ విద్యాళయకు 


రెండవ పంచవర్ష [పణాళికను [పారంభించుటతో భారత 
దేశపు పారి శామికాభివృద్ధి (ప్రారంభమైనది. ఏ చేశమునం 
చె నను, ఆర్థికాభివృద్ధికి దేశమందు సహజసిద్దముగ లభించు 
ఖనిజములు మున్నగునవి వెన్నెముకవంటివి. కాన మనదేళ 
మందు లభించు ఖనిజముల నుపయోగించుకొని వాటిమీద 
యాధారపడియుండు పరిశ్రమలను స్థాపింపవలసియున్నది. శ 
యుర్దేశముతో ఛారతచేశపు ఖనిజసంపద పటముె ఆంధ 
(పదేశ్‌ కు గల స్థానమును సూచించుటకు [ప్రయత్ని ంపఐడినది. 


నునుపుచేయు లేక నగిషీచేయు పనికి అనేకరకములెన 
రాళ్లుపయోగింపబడును. కాని యీ రాళ్లన్నింటికి "యొక్క 
సామ్యముగలదు. అధి గట్టిదనము. ఈ పని కుపయోగింపబడు 
నగ రాళ్లు” గట్టిగానుండుటయే గాక, అతి చిన్నభాగము 
కూడ పదునుగల్గ్లియుండవలెను. సవాజసిద్ధ మైన 'నగిపి రాష్ట 
మూడు రకములు: 


(1) ఉత్తమ శేణికి జెందినవి : వజము, కురువిందము 
(Corundum), కురువిందశిల యొక్క పొడి (ఐలు), గాన్నెట్‌ 
(కెంపువంటి యొక రాయి - Garnet). 


40 నునుపుచేయు వస్తువులు 


(2) సిలికా లేక ఇనుకరాతికి సంబంధించిన నగిసీ. రాళ్లు : 
క్వార్స్‌ జ్‌ (Quartz), చెర్ట్‌ (01650, 'చెకుముకిరాయి (Flint), 
ఇసుక (5804), సున్నపు రాయి (Limestone), క్వార్ట్‌ జెట్‌ 
(Quartzite) మొదలగునవి. 

(8) ఇతర రకములకు చెందినవి : వాశ్ళెట్‌ (Bauxite), 
టాల్‌, (410. మెగ్నీనై ట్‌ (Magnesite), సున్నము (Lime), 
“వె నామట్టి' (China clay), ఇనుప ఆ'కై డులు (Iron oxides). 

ఈ పదార్థములు సహజముగ నవి దొరికిన యాకృతిలో 
గాని, లేక పొడిచేయబడిగాని యుపయోగింపబడును. మోటారు 
పరిశమకు, విమాన పరిశ్రమకు కావలసిన యవసరములవై, యీ 
నగిషిరాళ్ల యుత్పత్తి యాధారపడి యుండును. సబ్బు పర్మిశమ 
కును, లోవాపు నగిషీ పర్మిశమకును కూడ యివి ఉపయోగ 
పడును. ఒక చదేశముయొక్క శక్తి యా దేశము యొక్క 
శాస్త్రీయ పురోగమనమును బట్టి నిర్ణ యింపబడున శ్లై, 'నగిపీరాళ్ల' 
యుత్సశ్తి సై నుదవారింపబడిన పరిశ్రమల పురోగమనమును 
నిర్ణ యించును, 

వివిధ రకముల నగిపి రాళ్లను, ఒక్కొక్కటిగా పరిశీ 
లింతము. 

వ(జ్రములు : విలువగల రాళ్ల న్నింటిలోను, ఉ త్తను మైనదిగా 
పరిగణింపబడు పజము, (పపంచమందలి యన్ని గాళ్ల కంక 
గట్టిది, దీనిని, విలువగల రత్న ముగా ప్రతివారు నెరుగుదురు. 
గాని నగిషీ రాయిగా చాలతక్కువ మందికి తెలియును. 

వజములు రెండు నిధములుగ నుండును. 


శ్రీ బిలీగుద్దీన్‌ వలనేన్‌ 47 


(2) ప|జప్ప పొడి (Bort) 

టావర్నీర్‌ (Tavernier) అను నతడు, తన “భారత దేళ 
యాత" (Travels in India) ళో దక్కను (పొంతమందు, 
(పళ్యేకించి, పైదాచాదు జిల్లానుంద్‌ మచిలీపట్టణము వరకు గలి 
ఛాగమందు, న|జఫు గనులను గూర్చి విపులముగా చర్చించెను' 
(పళ_స్తమైన వ(జముల గనిగా, గోలకొండ |పఫిద్ధి కెక్కినది. 

సుపనిద్ధములై న వ(జపుగనులు, మన రాష్ట్రమందు కృష్ణా 
నదిళయమొక్క ఉత్తర లీరమున నున్నవి. ఆలంపూరు నానుకొని 
యున్న [పాంతము వజములు లభించు (పొంతము. కానీ క లిమా 
తీరమున వ|జములకై తగినంత కృషి జరుగలేదు. నందికొండ 
వద్దను, కృష్ణానదియొక్క ఎడమవైపు తీరమునను, | గామస్థులకు 
వ(జములు దొరికినట్లు చెప్పబడుచున్నది. ఈ (పొంతమునంతటిని, 
అధునిక యంత్ర పరికరముల సవోయముతో సంపూర్హముగ 
పరిశీలించుట యవసరము. పూర్వకాలమున వ(జపుగను లుచ్చ 
దశలో నుండి, కోహినూరు, పిట్‌ మున్నగు (ప్రపంచ [పఖ్యాత 
వ(జముల నిచ్చిన |పాంతనుగుటచే, యిచట వ(జములక్రై జరుగు 
[ప్రయత్నములు సఫలిక ఫతమె దేళపౌ భాగ్యమును జంపొందించు 
నని యాశింపదగును. 

వ| జపుపొడి, రత్నములు మొదలగు వాటిని, ఖనిజములను, 
కా'రెడులను కోయుట కుసయోగింప బడును. గాజుపరిశమ 
యందుకూడ నిది విరివిగా నాడబడుచున్నది. 


4 నునుష్పచేయు వస్తువులు 


కురువిందము (C0r1nd1ణ): ది అల్యూమినియము 
(A1,0,) నుండి లభించును, గట్టతనము నందు ఒక్క. వ జముతప్ప 
తక్కిన రాళ్ళన్నిటికంశు మిన్న. మందముగ, వివిధ రంగులలో 
నుండు యీ రాయి, సులోచనముల అద్దములు మున్నగు 
వాటికి నగిసీ చేయుటకు విరివిగా వాడబడును. ఇది రాళ్లుగను, 
పొడిగనుకూడ నుసయోగింప బడును. 

సృటికము వంటి కురువిందము , ద&ిణ భారత దేశమున 
ఎక్కువగా దొరుకును. ఇది సాధారణముగా వెరాక్సిను 
(Pyroxene) కల్లిన రాళ్ళతోను, సె ్పనెల్‌ Spinal) జాతికి 
చెందిన ఖనిజములతోను కలిసి లభించును. 

అనంతపురము జిల్లాలోని ధర్మవరము, హిందూపురము, 
కల్యాణదుర్గము, అనంతపురము మొ అనేక (పొంతములందు కురు 
విందము లభించును, ఇది తూర్పుగోచావరి జిల్లాలోని పాపికొండ 
లలోకూడ లభించును. రంగాపురము [పొంతమునందు సుమారు 
బీ500 టన్నుల కురువిందము లభింపగలదని అంచనా వెయబడినది. 
కనిగిరి (పొంతమందుకూడ కొద్దిగ లభించినట్లు తెలియుచున్నది. 
వరంగల్‌ జిల్లాలోని బంజార్‌ , గోలుగురు, గోల్లుడా [పొంతము 
లందును, మవహాబూల్‌ నగర్‌, నల్గొండ జిల్లాలందును కూడ కురు 
విందము లభించును. శ 

గార్నెట్‌ (౮21064) : “నగిషీ చేయుట కుపయోగింపబడు 
“గాళ్నిట్‌” శుభముగను. తాజాగాను యుండి, పదునైన మొన 
గల్లి యుండవ లెను. భారత దేశమందు ష్మరటి, గోధుమ రంగు 
గార్నెట్‌లు, ఎక్కువగా లభించును. (ప్రత్యేక ముగా, యినుప 


(శ్రీ బలీ గుద్దీన్‌ వుసేనొ i9 


గార్నెట్‌ లు (1502 garnets) గట్టిగను, సెళునుగను యుండుట 
చేతను, చిన్న చిన్న ముక్కలుగ పగులుటకు వీలుగ నుండుట చేతను, 
యివి ఎక్కువగా నుపయోగింప బడుచున్నవి. గార్నెట్‌ను గుడ్డ 
లకును, కాగితములకును పూతపూసి, 'నగిషీపని కుపయోగించుట 
భారతీయ పనివారలకు అనేక శతాబ్బముల నుండి తెలియును. 
ఉత్తమ శేణికి చెందిన గాశ్నెట్‌, గాజువస్తువులను ఆభరణపు 
రాళ్ళను నగిషీ చేయుట కుపయోగింపబడును. చెక్క_వస్తువులను, 
తోలును, నునుపు చేయుటకు గాశ్నెట్‌ పూతపూయబడిన 
కాగితము నుపయోగించెదరు. రబ్బరు, సెల్యులాయిడ్‌ వస్తువుల 
నిర్మాణమునందు కూడ చివరిదశలో నిది యుపయోగించును. 
నెల్లూరుజిల్లాలో సుమారు 6 టన్నుల గాశ్నెట్‌ లభించి 
నది. ఎల్లాండు, గరీబ్‌ పేటల ఆగ్నేయ్మపాంతమందును, ఖమ్మం 
మెట్టు, మధిర తాలూకాల ఉ _త్తర్మ పొంతమందును, గొజబ్బాగు_ర్రి 
కనిగిరి పాంతములందును యిది లభించును. కృష్లానదీతీర | పొంత 
మందును, విజయవాడవద్దను గాశ్నెట్‌ యిసుక లభించినది. 
స్టారోలైటు (Staurolite) : ఇనుము, అల్యూమినంల 
నుండి లభించు స్టారోలైట్‌ (Staurolite) నందు 16% "ఫరస్‌ 
ఆకెెడ్‌ (Ferrous 0౫1646 ఉండును. ఇదికూడ గాశ్నెట్‌ వలెనే 
గట్టిగను, చెళునుగను యుండును. నెల్టూరుజిల్లాలోని చుండి 
కొండలందు అధికముగా స్టారోలై టు లభించునని మొట్ట మొదట 
(బూస్‌ ఫూట్‌ తెలియజేసెను (మైకాశాళ్ళయందివి విరివిగా 
నుండును). మాలకొండ |ప్రాంతమందు, నై రుతిదిక్కున స్టారో 
లైట్‌, ౩3నెట్‌ (81169 అను మరియొక పదార్థముతో 
4 


50 నునుపుచేయు వస్తువులు 


కలసి లభించును. మైకారాళ్ళనుండి తయారైన స్టారొలై ట్‌, 
ఖమ్మం మెట్టు జిల్లా ఎల్లందు తాలూకాలోని పిరంపల్లి, లచ్చి 
గుడాలవద్ద లభించును, 

“సిలికా” కు సంబంధించినవి : కార్డ్‌ జ్‌ (౮౮౭12), చెర్ట్‌ 
(6840, చెకుముకి (Flint) ఇసుక (Sand) ౩ స్వార్డ్‌, జెట్‌ 
(Quartzite), 


ఇనుకరాయి (5806 Stones) న 

ఇసుకరాయి సాధారణముగా “క్వార్స్‌ జ్‌” (Quartz) తో 
చేయబడి యుండును. పదార్థములను పొడిచేయుట కుపయో 
గించు సాధనముల తయారీకి, ముఖ్యముగా ఇనుక రాతి నుపయో 
గించెదరు. మేలిరకపు గట్టి యిసుకరాయి దొరకనపుడు, 
కార్‌ జెట్‌ (Quartzites), (గానె ట్‌ (Granite) మొదలగు 
వాటి నుపయోగించెదరు.' ఆంధప్రదేశ్‌ లో కడప, కర్నూలు 
జీల్లాలందు ల్‌ స్పర్‌ (Felspar) కల్లిన దట్టమైన యిసుకరాతి 
నుపయోగించెదరు. కడపజిల్లాలో "మేలిరకపు యిసుకరాయి 
లభించును. నెల్లూరుజిల్లాలో లభించు పసుపువచ్చని దట్టమగు 
యిసుకరాయి, కత్తులు మొదలగునవి చేయువారిచే (౮41169) 
ఎక్కువగా వాడబడుచున్న ది. 


గోండ్వనా, రాతిపదేశమందు, బరాకర్‌ |పాంతమందు 
కూడ యిసుకరాయి త్రవ్వి తీయబడుచున్నది. ఈ రకపురాళ్లు, 
ఎల్ల ందు, [కె శత్రగూడెం [పాంతములందును, చా[చాబాదు 


(ఖీ విలీఢద్దీన్‌ వునేన్‌ 51 


ఇభ అద ఆ స ఆ యి 
రాష్ట్రము (|పస్తుత ఆం|ధ|పదేక్‌) లోని మరికొన్ని యితర 
(ప దేశ ములందును విరివిగా లభించును, 


కార్ట్‌ జెట్‌ (Quartzites) : 


గట్టిగను, దట్టముగను యుండెడి క్వార్ట్‌, జెట్‌లు మర 
లందు (23 mills stones) నుపయోగింపవచ్చును. ఇట్టి రాళ్లు 
ఎల్లందు, కొత్తగూడెం |పాంతములందు లభించును. కడప 
[పొంతమందు కూడ, క్వార్ట్‌ జెట్‌ (QUartzite) లు విరివిగా 
దొరుకును. కుమ్మరి పనులందును, రంగులను తయారుచేయుట 
యందును, యవసరమగు పదార్థములను పొడిచేయుటకు, గుండ 
ముగా నుంజెడి క్యార్ట్‌ జెట్‌లు (Round pebbles of Quart- 
21069) కావలెను. ఇట్టివి ఆంధ(పదేశ్‌ లో ఎక్కువగా దొరుకును. 
సున్న పుతాయి (Limestone) : 
గట్టిగ నుండెడి సున్నపురాయి, కర్నూలు, క డపజిల్లాలలో 
ఎక్కువగా లభించును. గుంటూరు జిల్లాలో లభించెడి, బూడిద 
వర ప ర్హపు సున్నపురాయి, స్కాట్లండులో లభించెడి, సుప్రసిద్ధ 


(Water of Ayr) శిలను బోలియున్నట్లు తెలియుచున్నది. ఇది 
పరికరములను పదును పెట్టుట కుపయోగపడును. 


ఇసుక (52nd) : వివిధ పరిమాణములలో నుండు, రకరక 
ముల ఇనుక చలువరాళ్లను, యితర నిర్మాణపు రాళ్లను, లోహా 
ములను నునుపుచేయుట కుపయోగింపబడును, నునుపుచేయుట 
కుషయోగించు వాంన కాగితము (52nd 30006) ను తయారు 
చేయుటకు నదీతీరపు యినుకను వాడవచ్చును గాని, యిసుక 
రాయి (శ్రేష్టము. 


ర్‌ి నునుపుచేయ వస్తువులు 


కడప, పులి వెల (వొంతములందు దొరికడి బురదవంటి పదా 
ర్థమును (Abrasive 911) కర్నూలు[పొంతమందలి, పొల్కూరు, 
నందవరము, బంగినపల్లి , చిన మాల్కాపురముల వద్ద లభించెడి 
తెల్ల సుద్దవంటి పదార్థమునుగూడ యీ పనికి [ప్రయోగింపదగును. 

రాష్ట్రములో యీ పరిశ్రమ యభివృది చెందు అవకాళ 

యట (6 
ములు : నగిషీరాళ్ల పరిశమ మాత మొక విడిపరిశమగా చెప్ప 
య 

కొన వీలులేదు, గాని అనేక యితర పరిశ్రమల కిది అత్యంతా 
వళ్యకము. భారత దేశమునందు పరిశ్రమలు వేగముగ అభివృద్ధి 
చెందుచుండుటచే, నగిషీ రాళ్ళ యవసరము గూడ ఎక్కువగు 
ననుట 'నిస్సందేహము. 

కురువిందము పర్మిళమ చెప్పుకొనదగినంత "వెద్దది కాదు 
గాని, [పభుత్వముగాని యితర వ్య క్రులుగాని యీ ఖనిజము 
కొరకు తగినంత కృషి. నలిపినచో, యిది దేశసౌభాగ్యమునకు 
తోడ్పడగలదు. 

రాష్ట్ర) మునందు విరివిగా లభించు 'గాన్నెట్‌ ల ఉపయో 
గము రాష్ట్రమునందు పారి| శామికాభివృద్ధితోపాటు 'హెచ్చగు 
ననుట నిర్వివాదాంశము, 

ఇంతవరకు భారత దేశమున, 'నగిషీరాళ్ల' పరిశమువై 
(శ్రద్ద తీసికొనబడలేదు. ఈ పరిశ్రమను భారీఎత్తున నడిపించుట 
యవనరము. అంతేగాక, (వస్తుతము లభించు నగిషీ రాళ ను 
పరిశుద్దము చేయుటకును, [కొత్తవాటిని కనుగొనుటకును తగిన 
[పయత్న ములు చేయవలెను. 


ఆంధృపదేళ్‌ ఖనిజనంపద 
(వొ ని. మువాదోవన్‌ 


అంధ్ర విశ్వవిద్యాలయ భూగర్భకాఖ అదిపకి 


20 జిల్లాలతో నిర్మింపబడిన |పస్తుత ఆం|ధ| పదేళ్‌ రాష్ట్రము 
సవాజనంపద విషయములో భారత బేళములోని అత్యంత ధనవంత 
మైన రాష్ట్రములలో నొకటిగా పరిగణింపబడుచున్నది. ఆంధ 
|వదేక్‌ లో లభించు ఖనిజములు, ఆర్థి కాభివృద్దిదృష్ట్యా మా[తమే 
గాక, చదేశరతణకు కూడ చాల అవసరమైనవి. ఈ ఖనిజసంపద 
గూర్చి చర్చించునపుడు అవి దొరకు (పాంతములను గూర్చియు, 
పురాతన చరిత్రయు శెలిసికొనుట యవసరము. దాదాపు దకీణ 
భారత దేశమం దన్ని పాంతములయొక్క భూగర్భ లక్షణములను 
గల్గిన [పాంతములు ఆంధప్రదేశ్‌ యం దున్నవి. ఈ [కింద యందు 
కొన్నింటిని గురించి క్షు _ప్రముగా తెలుపబడినది. 

(వన్తుత మైసూరు రాష్ట్రములోని [పాంతములను పోలి 
యున్న 'ధార్వార్‌” (పొంతము, అత్యంత పురాతనమైన శిలా 
జాతికి చెందినది. ఛార్వార్‌ శిలలు 'ఖనిజముల గిడ్డంగి” (Store 
House of Minerals) గా వర్ణ ౦పబడుచున్న ది. ఈ శిలలు గల 
(పాంతము, దాదాపు ఆం (ధ(పదేశ్‌ అంతటను వ్యాపించి 
యున్నది. ఉత్తర కుప్పం, చిత్తూరుజిల్లా [పొంతమున యీ శిలలు 
ఈశాన్యమునుండి, నై_రుతిదిక్కు.నకు వ్యాపించియున్న వి. ఈ 
శిలలు "నెల్లూరుజిల్లాలో ని గూడూరువద్ద గూడ కన్సించును, 
నెల్లారుజిల్లాలోని గూడూరు మైకాగనులు, గరిమని'పెంటలోని 


54 ఖనిజసంపద 


“రాగి (Copper) గనులు యీ రకపు భూ భాగములోని'వే. 
అనంతపురం జిల్లాలో, యో శిలా వాంతమున బంగారుగను 
లుండుటచే యీ [పదేశమునకు [ప్రత్యక [పాముఖ్యత గలదు. 

తూర్పుతీర |పాంతమందున్న, తూర్పు కనుమలలోని 
కోండలై ట్‌ (KhOndalite), ిలాపంక్షులు ధార్వార్‌ యొక js 
మధ్య పొంతమని చెప్పబడుచున్నది. కోండలై ట్‌ (KhOn6alite) 
శిలాపం కులందు  చెప్పుకొనదగినంత మాంగనీసు, అభకము 
(Mica), [గాఖెట్‌ (Graphite), నిలిమనై. 8 (Sillimanite), 
బాక్సైట్‌ (B2॥౫it6), ఇనుము దొరుకును. ఈ రాళ్లు నిర్మాణ 
మునకు కూడ యుపయోాగపడును, అంధ విశ ఎని ద్యాలయావరణ 
లోని క ట్రడములు, నిర్మాణపు శిలలుగా 'కోండలై ట్‌” (Rhonda. 
lite) కు గల పాముఖ్యతను బుజువుచేయును. కొన్ని |వదేశములం 
దీ రాతిని శిల్పములకు కూడ వాడిరి (ఒరిస్సాలోని కోణార్క 
మందిరము. కాని, వాతావరణ (ప్రభావముచే యీ రాతియందు 
చిన్నచిన్న మచ్చలు మొదలగున వేర్పడుటచే యిది యట్టిపనులకు 
పనికిరాదు. 

[గానై_ట్‌ లు (Granites) ధార్వార్‌ లంత పురాతన మైనవి 
"కావు. ఇవి ఆంధపదేక్‌ లో చాలభాగమా[కమించును. (గానె టు 
అందు కొన్ని ఖనిజములు లభించునుగాని, వీని ముఖ్యమైన 
[ప్రయోజనము నిర్మ్శాణమునశే. ఉస్మానియా విళ్ళ విద్యాలయము 
లోని ఆరు ర్ట్సుకాలేజీ భవనము, మక్కామసీదు, ఆంధప్రదేశ్‌ 
“కోర్టు భవనములు దీనికి నిదర్భనములు. ఉస్మానియా విశ్వ 
విద్యాలయములోని అర్జ్హ్సు కళాశాల యొక్క [సవేశద్వారము 


(వౌ, నీ, మవాదోవన్‌ న్‌్‌ 


వద్దనున్న నగిషీ చేయబడిన స్తంభములు యీ లలు భవనా 
లంకరణ కెంతగా నుపయోగపడునో 'తెల్పును. 

'పురానా' (Purana) శిలా పొంతము సెడిమెంటరీ రాళ్లు 
అనియు, యివి ధార్వార్‌లు, (గాన్నైటులకంశు తరువాత 
'నేర్చడినవనియు, సర్‌ థామస్‌ వోలెండ్‌ యభ్మిపాయము. వీనిని 
ఆంధప్రదేశ్‌ లోని వివిధ |పాంతములందు, వివిధ నామములతో 
పిలచెదరు.  రాయలసీమయందు “కడప - కర్నూలు శిలా 
సమూహా మనియు ; గుంటూరు, హైదాబాద్‌ జిల్లాల దకిణ 
భాగమున 'వల్నాడు'లు అనియు; వరంగల్‌, ఖమ్మం మెట్టు 
జిల్లాలలో “పాఖాల్‌'లు (Pakhals) అనియు, “సులవై” 
(52112721) లనియు పిలిచెదరు. ఇందు పాఖాల |పాంతము, 
ఛార్వార్‌ శిలల కాలమునకు చెందినదని ఇటీవలి పరికోధనల 
వలన తెలియుచున్నది. [పపంచ విఖ్యాతిచెందిన “గోలకొండ రత్న 
ములు కర్నూలు [పొంతమందలి "బంగనపల్లి కూడిక’ (Bangana- 
palli Conglomerates) యను |వదేశమున దొరికినది. (ప్రసిద్ది 
గాంచిన “క డపరాళ్లు' గూడ యీ [పొంతమునకు చెందినవే. ఈ 
(పాంతమున ఆస్‌బస్టాస్‌, బాశైట్‌ (3౫౫169, స్టీమైట్‌ 
(Steatite) చెప్పుకొనదగినంత లభించును. 

అతిపురాతన కాలమునకు (palaeozoic 2g౭) చెందిన 
వని చెప్పబడుచున్న గోండ్వనా శిలా శేణులు 'పాణహిత గోదా 
వరి లోయ వద్ద 50 మైళ్ల వెడల్పు అనేకవందలమైళ్ల పొడవుగల 
(పొంతమందు వ్యాపించియున్న వి. కొత్తగూడెం, సింగరేణి, 
తాండూరు, చాందా |పాంతముల నేలబొగ్గు గనులు యీ శిలా 


58 ఖనీజస్‌ంపద 


| శణులలోనివి. ఈ శిలలయందు గోదావరి జిల్లాలలోకూడ చేల 
బగ్గు దొరుకునని కనుగొనబడెను. 

గోండ్వనా తరువాత |పాంతముోదక' గ్రాన్‌ [టాఫ్‌ (Deccan 
traps)”, ఇవి తెలంగాణా ఉ _త్తరజిల్లాలలోను గ్‌ “దావరిజిల్లాల 
లోని రాజమం, వంగుడి |పాంతములలోను నగపడును. ఇవి, 
యింటిపనుల కుపయోగపడు తిరగళ్టు, రుబ్బురోళ్లు (Grinding 
and Crushing Stones) శయౌారుచేయుటకు వనికివచ్చును. ఈ 
రాళ్లయందు స్ఫటిక ములు, సూర్యకాంతము (Jasper), కురువింద, 
రత్నము (Caruelion), ప్లాస్మా (Plasma), అ7టు (Agate) 
మున్నగు విలువగల రాళ్లు దొరుకును. దుద్దుకూరు, రాజమండ్రి, 
కాశురు, కుంటమూరు [పాంతములందు కొద్దిగా సున్నపురాయి 
కూడ [(టావ్‌ (Trap) శిలలనుండి లభించును. 

శిలా శేణులన్నింటిలోను చిన్నదిగా (వయసులో) పరిగ 
ణింవబడుచున్న వి ఆంధ్రప్రదేశ్‌ యొక గా కెల్లా [పాంతమునం 
దున్నవి. ఇందు తూర్పు పళ్చిమ గోదావరిజిల్లాలలోని తాటి 
పొక్క కొత్తపట్నం, అ[గహారము, మరికొన్ని [పదేళములందు 
లిగ్నెటు (11896), న్యాచురల్‌ గ్యాస్‌ (Natural 849) లభించి 
నట్లు తలియుచున్నది. 

ఆస్‌బస్టాన్‌ : ఇది రాయలసీమలో అనేక (ప దేశములలో 
దొరుకును. ముఖ్యముగా కడఫజిల్లాలోని చిన్నకుదల, పులివెందల, 
(వావ్మాణపల్లి లోపట నూతులవద్దను కర్నూలు, అనంతపురం 
జిల్లాలలోని అనేక యితర |పాంతములందును యిది దొరకును. 


(పొ. నీ. మవాదేోవన్‌ 5? 


బారైట్‌ (Barytes) : ఇది బేరియం తయారీకి కావలసిన 
ముడిపదార్థము. రంగులు, బట్టల పర్మిళమ, కాగితము, రబ్బరు, 
లినోలియం (1901628), |(గామఫోను రికార్డులు, కృత్రిమ 
దంతపు వస్తువులు, ము దణ సిరా (Printing ink), నబ్బులు 
మున్నగువాటి తయారీలో యిది ఎక్కువగా నువయోగింప 
బడును. ఈ పరిశ్రమలకు బ్నారై ట్‌ యొక్క సాంద్రత, జడత్వము 
(ఇతర పదార్థములతో త్వరగా సంయోగము. ెందకుండుట) 
సహాయపడును. నూనెజావుల (తవ్వకమునందు మిళమలోవా 
ముల ఉత్స క్రియందు కూడ నిది వాడబడును. 


కడవ, అనంతపురం, కర్నూలు జిల్లాలలో, యేక వందల 
చ. మె. విస్తీర్ణముగల [పదేశములో బానైట్‌ (82016) లభిం 
చును, ముఖ్యమైన జానైట్‌ గనులు ముత్సుకోట, సంజీవపురము, 
ఇప్పట్ల, వేంపల్లె మొదలగునవి. ఇటీవల ఖమ్మం మెట్టు జిల్లాలో 
కూడ బానరైట్‌ (B21te) గనులు కనుగొనబడినవి. 


బ్యాకెఫట్‌ (Bauxite): ఇది అల్యూమినం ఉత్పత్తికి 
శావలసిన ముడి పదార్థము, (పస్తుత (ప్రపంచమున అల్యూమినంకు 
గల (పాముఖ్యత చెప్పనవనరము లేదు. ఇట్రోలియం, కలంకారీ 
(Cloth printing), రంగుల (Paints) పరిశ్రమల కవసరముగు, 
అల్యూమినియం వస్తువుల తయారీకి యిది పనికివచ్చును. గట్టి 
(Refractory) ఇటుకలను తయారుచేయుటకు కూడ చ్యాక్స్సైెట్‌ 
ఉవయోగవడును. విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాలవద్ద, 
తూర్పుక నుమలలో జాకైై సట్‌ (Bauxite) లభించును. 


తర 


ర్‌ ఖనిజసంపద 


నిర్మాణపు శిలలు (Building stones) : నిర్మాణపు శిలలకు 
ముఖ్యముగా నుండవలసిన లక్షణములు గట్టదనము (Strength), 
స్థిరత (Durability), వాతావరణముయొక్క_ దాడులకు తాళు 
కొనగల్లి యుండుట (Resistance to weathering), నిర్మాణము 
నకు వీలుగానుండుట, అందము. ఇట్టి లక్షణములు గల శిలలు 
దాదాపు ఆంధప్రదేశ్‌ యొక (| అన్ని (వాంతను లందుసు 
లభించును. పల్నాడు [వాంతమందలి రెంటచింతల వద్ద అలంక 
రములకు పనికివచ్చిడి సున్నపురాయి లభించును. ఖమ్మం మెట్టు 
జిల్లాలోని ఎల్లండు మొదలగు [పాంతములలో లభించు చలువ 
రాయి, భారతదేశములో లభించు అత్యు త్తమ శీణికి చెందినది, 
దీనికి మంచి భవిష్యత్తు గలదు, 

బెరిల్‌ (Bery1) : ఇది చాల విలువగల ఖనిజము, దీని 
నుండి తయారగు జెరిలియం (Berylium), రాగ, నికిల్‌, అల్యూ 
మినియం లోవాముల మిశమమునకు వాడబడును. ఈ మిశ్రమ 
లోవాములు, యుద్ద కాలమున విమానములందు, ఓడలయందును, 
టాంకుల (ఫిరంగుల) యందును, తుపాకులందును, విద్యుత్సరి 
కరములందును వాడబడినది. ఇది ట్యూబు లె టులందును, పింగాణి 
పరిశమయందును విరివిగా యుపయోగింపబడును. అవిరామ 
(ప్రతీకారచర్య (Chain reaction) కువయోగపడుటచే, అణు 
యుగమున ెరిల్‌ కు అత్యంత (పముఖస్థాన మున్నది. 

ఆం|ధ్ర|పదేశ్‌ లో జెరిల్‌ విస్తారముగ లభించును. గూడూరు 
మెకాగనులయం దిది లభించుట బాగుగ తెలిసిన విషయమే. 
కృష్ణాజిల్లాలోని తిరువూరు (పొంతమందును, | శ్రీకాకుళము 


(బో. ని. తువాదేనన్‌ 59 


జిల్లాలోని కురుపంవద్దను, విశాఖపట్టణం జిల్లాలోను కూడ యిది 
దొరుకును. కురుపంపద్ద లభించు జెరిల్‌ నందు విలువగల సృటికము 
వంటి పదార్థములు గనుపించినవి. వీనిని గురించి తగినంత పరి 
శోధనలు జరుగలేదు. 

కురువిందము (Corundum) : ఇది న్వచ్చమైన (trans- 
parent) ఉక్కువలె నుండును. దీనిని కొన్ని ముఖ్యమైన రసా 
యన పరి శమలందు వాడెదరు. కొండపల్లి (పాంతమునందు 
యీ గనులు |త్రవ్వబడుచున్న వి. ఖమ్మం మెట్టు జిల్లాలోను మదిర 
తాలూ కాలోను కూడ యిది లభించును. 

బంకమట్టి (C1238) : పరిశమలయందు బంకమట్టి యుప 
యోగము, దాని నాణ్యత, మృదుత్వము, కరగుట, విద్యు 
(త్పసారక గుణము (Conductivity) మున్నగు భౌతిక లకణ 
ముల్నవె నాధారవడి యుండును. ఈ మట్టి చాల తెల్లగ నున్నచో, 
“చై నామట్టి' (China Clay) యనబడును. చై నామట్టి పింగాణీ 
పరిశ్రమయం 'దెక్కువగా వాడబడును. కాగితము, రబ్బరు, 
"పెంకులు, బట్టలు మున్నగు పరిశమలలోకూడ నిది యుపయోగ 
పడును. ఆంధప్రదేశ్‌ లో లభించు బంకమట్టియొక్క పారిశ్రామిక 
(ప్రయోజనముల గూర్చి, హైైదాచాదు “ప్రాంతీయ శాస్త్ర 
పరిళోధనాశాలి” (Regional Research Laboratory) వారు 
పరిశోధనలు గావించుచున్నారు. 

బంకమట్టి (Clay) ఆంధ్రపదేశ్‌ లో అనేకచోట్ల, అధిక 
ముగా లభించును. శ్రీకాకుళం జిల్లాలోని కురుపం, గరివిడి 
|పదేశములలోను, విశాఖపట్టణం గోచావరి జిల్లాలు, చిం|తాల, 


60 ఖనిజ సంపద 


వికారాబాద్‌, (శ్రీరంగపురం, గింగుర్తి మున్నగు (ప్రాంతముల 
లోను యిది దొరుకును. 

రాగి (Copper) : రాగి అనేక విధములుగా నువయోగ 
పడును. దై నందిన జీవితమున కుపయోగవడు ఇత్తడి, కంచు 
మున్నగు మిశ్రమ లోవాములలో రాగి యొకటి. 

ఆం|ధ|పచేశ్‌ లో అనేకచోట్ల రాగ్నికె, పూర్వము కృషి. 
సలిపినట్లు తెలియుచున్నది. ఇది వరంగల్‌ జిల్లాలోని ఎల్ఫంబై_లు, 
మైలారం [పొంతములలోను, నల్గొండజిల్లాలో ని చిం తాలవద్దను 
లభించును. నెల్లూరు జిల్లాలోని గరిమని"వెంట, కర్నూలు జిల్లా 
లోని గని [పదేశములందు దీనికై పరిశోధనలు సాగుచున్నది. 
కడపజిల్లాలోని జంగమరాజుపల్లై అనంతపురం జిల్లాలోని ముది 
గుబ్బ, గుంటూరుజిల్లాలోని అగ్నిగుండాల, కర్నూలు జిల్లాలోని 
గన్ని గజ్జలకొండ [ప్రాంతములోని పరిశోధనల వలన మంచి ఫలిత 
ములు కలుగవచ్చును. 

నేలబొగ్గు (౧081): భవివ్యత్తునందు 'నేలబొగ్గు యొక్క 
స్థాన మెట్లుండునో చెప్పలేముగాని [ప్రస్తుత పారి శామికయుగము 
నందు మాత్రము నేలబొగ్గు అత్యంత |పముఖస్థానము వహించును. 
సింగరేణి కొ త్తగూడెం, తాండూరు మొ. (పొంతములందు 
'నేలబొగ్గు (త్రవ్వి తీయబడుచున్నది. కొ_త్తగూజెం గనులయం 
దితోధిక కృషి చేయుటద్వారా బొగ్గు ఉత్పత్తి ఎక్కువ చేయ 
బడుచున్నది. గోదావరి జిల్లాలందుగూడ నేలబొొగ్గు లభించును. 

కురువిందము : ఆత్మకూరు, అనంతపురం జిల్లాలోని దండు 
'వారీపల్లెలందు దొరుకును. "కెంపు నీలము మున్నగు విలువగల 


(టొ నీ, చువొడోవస్‌ él 


రాళ్లు కురువిందముయుక bs (పతిరూపములు. ఇవి చిన్న వెలుగు 
సొరని (092418) సృటికములుగ నున్నపుడు, నగిషీ చేయుట 
కుపయోగించెదరు. కురువిందపు పొడి (Emery) నుండి, కుండ 
నగిషీకి పనికివచ్చు కాగితము (2865 P2986) తయారు చేయు 
దురు. ఇది ఆత్మకూరు, దండువారిపల్లెలలోను, వరంగల్‌ జిల్లాలోని 
రంగాపురం, గోలుగూరు, బూంజూరులలోను, విశాఖపట్టణంవద్ద 
కొండలలోను లభించును. 

డోలమైట్‌ (00108110) : ఇది కడవ-కర్నూలు (పాత 
మందును, కొండలై ట్‌ (Khondalite)ల వద్ద, స్పటికముపంటి 
నున్నపురాయి లభించుచోట్లను దొరకును. ఖమ్మం మెట్టు, 
వరంగల్‌ జిల్లాలలోని పాఖాల్‌ (Pakhal) శిలాాపాంతమున 
కూడ నిది లభించును. ఇది ఖనిజ పర్మిశమ యందును, రసాయన 
పరిిశమ యందును వాడబడును. 

ఫెల్‌ స్పర్‌ (F౭15p2r): ఇది మృణ్మయపాాతల (042919 
పర్మిశమ యందును, పింగాణి పరిశమయందును వాడబడును. 
ఆర్థో క్లాస్‌ (ortho clase), మెకో శ్లైన్‌ (Microcline) అను 
రెండురకముల “ఫిల్‌ స్సర్‌ (felspar) నెల్లూరు జిల్లాలోని మెశా 
గనులందును, కృష్ణా, విశాఖపట్టణం, వరంగల్‌, ఖమ్మం మెట్టు 
జిల్లాలందును అసాధారణమైన పరిమాణములలో దొరకును. 

గార్నెట్‌ (Garnet) *_ న్వచ్చమైన (Transparent) 
గార్నెట్‌ కీలలు, రత్నములు మున్నగు విలువగల రాళ్ళుగా 
నువయోగించును. ఇవి కొత్తగూడెం బొగ్గుగనులకు దకిణముగా 
నున్న గరీబుపేటవద్ద లభించును. "నగిషీ రాళ్ళు” గా పనికివచ్చు 


జ్ర ఖనీజసంపద 


గార్నెట్‌ లు, ఇల్ళెనై ట్‌ (11569146); జిర్కాన్‌ (Zircon), 
మోనజైట్‌ (Monazite) మున్నగు వాటితో చాటు, సము దతీర 
[పాంతమున దొరకును, గోదావరి జిల్లాలోని గొల్ల లమామి 
డాలలో గాశ్నెట్‌ నుండి వాంస కాగితము (Sand paper) ను 
తయారుచేయు చిన్న పరి|శమ గలదు. 

వ(జములు (Diamonds) - కృష్ణా లోయ యందును, 
రాయలసీమయందును, ఒక శతాబ్దము పూర్వము వరకు, వ(జపు 
గనుల పరి[శమలుండిన (ప్రదేశము లనేకములు గలవు. “గోలకొండ 
రత్నములు" అని (ప్రసిద్ధికెక్కిన కోహినూరు, రీజెంట్‌, పిట్‌, 
నిజామ్‌ మున్నగు రత్నములు యిచట దొరికినవే. గోలకొండ 
యీ రత్నములను వి[కయించు (పదేశముగ నుండినది. ఈ గనులు, 
కర్నూలు, అనంతపురము, గుంటూరు, నల్గొండ, మవాబూబ్‌ 
నగర్‌ జిల్రాలందుండినవి. నేటికిని, వర్షాకాలము ముగిసినంత నే 
(ప్రజలు, వ(జకరూరు, కొల్లూరు మున్నగు [పొంతములకుపోయి 
వ్యజములకొరకు [సయత్నించెదరు. తరచుగ వారికి వజములు 
దొరుకుచున్నట్లు తెలియుచున్నది. 

బంగారము (6014) : పాలంచ తాలూకాలోని కిన్నెర 
సాని నదిలోను, శబరి మున్నగు గోదావరి యొక్క ఉపనదుల 
లోను బంగారు, యిసుకళో. కలసియున్నట్లు కనుగొనబడినది. 
అనంతపురము, చిత్తూరు జిల్లాలలోని బంగారు గనులను గూర్చి, 
పరికోధనలు జరుగవలసి యున్నది. విశాఖపట్టణం, గోదావరి 
జిల్లాలలోని ఏజన్సీ (పాంతములందు బంగారు లభించునని చెప్ప 
బడుచున్నది. 


(వొ న బువొదోవణ్‌ 83 


(గ్రాఫెట్‌ (Graphite) : ఇది పెన్సిలు, రంగులు మున్నగు 
పరి శమలయం దుపయోగింప బడుచున్నది. ఇది (శీ) కాకు ళంజిల్లా 
లోని కురుపం, విశాఖపట్టణం జిల్లాలోని విజయనగరం, పశ్చిమ 
గోదావరి జిల్లాలోని జంగా రెడ్డిగూడెం, తూర్పుగోదావరి జిల్లా 
లోని దోరమామిడి మొదలగు |పాంశములందు లభించును. 
ఖమ్మం మెట్టువద్ద కొండలయం దిది విస్తారముగ దొరకును. గుండ్ల 
మడుగు గనులందు లభించిన [గాఫెట్‌ రాజమండిలో గృహ 
పరిశ్రమగా నున్న మూసల పరిశ్రమలో వాడబడుచున్నది. గొల్లల 
మామిడాలలో “కృష్ణాకం"పెనీ వారు, వివిధ పరిమాణములలో 
(గాఫెట్‌ మూసలు తయారుచేయుచున్నారు. విశాఖపట్టణం 
జిల్లాలోని నరిశిపట్నం వద్ద కూడ [గాఫైట్‌ లభించును. పరిశోధ 
నల మూలమున, తూర్పు కనుమలయం దనేక [గాఫైట్‌ గనులు 
కన్సించుననుట నిస్సం దేహము. 

జిప్పం (698%) : ఎరువులు, సిమెంటు, రసాయన 
పరిశ్రమలయందును, పల్యాస్త్రి (Plaster 0f Paris) తయారీకి 
యిది యువయోగింవ బడును. పులికాట్‌ సరస్సు |పొంతమం 
.దిది సులభముగా పొందవచ్చును. డా. వి. సి. రాయ్‌గారి 
అంచనా [ప్రకారము పులికాట్‌ (ప్రాంతమున కొన్ని అకల 
టన్నుల “జిప్ఫం' (Gypsum) లభించును. 

ఇనుము (1101) : ఇనుమును, నేలబొగ్గును, ఉపయో 
గింపని పర్మిళమ లేదనిన అతిశయోక్తి కాదు. చరిత ప్రసిద్ధి 
గాంచిన 'డమాస్కన్‌ కత్తులు నిజామాబాద్‌ జిల్లాలోని కోన 
సము[దముయొక్క ఉక్కుతో తయారై నవి. తెలంగాణాలో 


84 ఖవీజసంపద 


తయారై న ఉక్కు ఐరోపా, మధ్య[పాచ్య బేశాలకు ఎగుమతి 
చేయబడుచుండిన వస్తువులలో నొకటియని చారిత్రక | గంథములు 
శెల్పుచున్నవి. ముడియినుము చాదాపు ఆం|ధ|పచదేక్‌ లోని 
అన్ని జిల్లాలలోను కొద్దిగ లభించును. ఇందు ముఖ్యమైనవి 
కడప, కర్నూలు, గుంటూరు, క ఇమా, నెల్లూరు, అదిలాబాదు, 
నిజామాబాదు, వరంగల్‌, ఖమ్మం మెట్టు, జగ్గయ్య పట. ఖమ్మం 
మెట్టు గనులలో లభించు ఇనుమునకు, ఎగుమతి దృష్ట్యా 
(పాముఖ్యత గలదు. ఈ గనులవద్ద, చిన్న దుక్కయినుము 
పరిశ్రమ స్థాపింపవచ్చును. 

కైనైట్‌ (5220146) : ఇది 8000” F వరకు ఉప్పమును 
తాళుకొనగల ఖనిజము. ఇందు స్వచ్చమైన (Transparent), 
రకములు రత్నములుగా నుపయోగింపబడును. ఇది మైకాగను 
లందు, ముఖ్యముగా నై చాపురము, చుండి గనులందు లభించును. 
కొ_త్తగూడెమునకు దకిణముగా, గరీబ్‌ పేట వద్ద కనిగిరి కొండ 
లందుకూడ గాశ్నెట్‌ తోబాటు యిది దొరుకును, 


ఆండలునైట్‌ అండ్‌ సిలిమనైట్‌ (4262128116 and 
Sillimanite) : అండలుసై ట్‌ ఖమ్మం మెట్టు జిల్లాలోని ఎల్ల ండు 
తాలూశకాలోను, సిలిమనై ట్‌ విశాఖవట్టణంనద్ద తూర్పుకనుమల 
లోను లభించును. 


సీసము (1884): ఆంధప్రదేశ్‌ లో సీనము చెప్పుకొన, 
దగినంతగా లభింపదు గాని, పూర్ణము [తవ్వబడిన గనులు 
గుంటూరు జిల్లాలోని శారంపూడిలోను, రాయలసీమలోని 


(వొ. ని. తువాదోవన్‌ 66 


జంగమరాజుపల్లై _బసవపురం, కోయిలకుంట్లవద్ద నగుపడినవి. 
నల్గొండజిల్లాలోని దేవరకొండవద్ద పరిశోధనలు జరిపినచో, సీసము 
దొరుకు అవకాశమున్నది. 

ఆ(భకము (Mica): ఆంధ్రపదేశ్‌ లోని మెకాగనులు, 
భారతదేశపు ఖనిజసంపద పటమువై, ఆంధ(ప్రదే? కు స్థానము 
క్ర లించినవి. గూడూరుగనులు 70 సం. మెగా, అ| భక ము నిచ్చు 
చున్నవి. ఇచ్చటినుండి ఎగుమతియగు అ|భకము అంతర్జాతీయ 
విఖ్యాతి నందినది. ఖమ్మంమెట్టు జిల్లాలో రమ్యనురకపు (Mus- 
covite) మెకాకొరకు, (కొత్త గనులను కనుగొనుటకు (పయత్న 
ములు జరిగినవి. ఇటీవల విశాఖపట్టణం, (శ్రీకాకుళం, తూర్పు 
గోదావరి జిల్లాలందును, కృష్ణాజిల్లా తిరువూరునందును అభకము 
కనుగొనబడినది. కొన్ని సంవత్సరముల |క్రితము, రష్యను మైకాను 
బోలియున్న యొక |క్రొత్తరకపు అభభకము కనుగొనబడి, 
“మవాచెవై ట్‌” అని నామకరణము చేయబడినది, పరిశ్రమలలో 
అభభకము ఉపయోగము గూర్చి వేరుగా [వాయనవసరము 
లేదు. మోటారులు (ట్రాన్స్‌ఫార్మర్లు, "రేడియోలు మున్నగు 
యితర విద్యుత్సరికరములందును ఇన్ఫులేటర్లుగా అ|భకము చాల 
ముఖ్య మైన పదార్థము. 

మెగ్నీనైట్‌ (Magnesite) : ఇది కర్నూలు జిల్లాలో 
దొరుకును. దీనిపై యింకను పరిశోధనలు జరుగవలెను. 

మాంగనీసు (Manganese) : (శ్రీకాకుళము, విశాఖ 
పట్టణం జిల్లాలలో అనేక గనులనుండి మాంగనీసు (త్రవ్వి తీయబడు 


చున్నది. గరివిడి కోడూరు, బేవడ, సదానందపురం, గర్భం 
5 


£6 ఖనిజసంపద 


గనులు స్నుపసిద్దములు. మాంగనీసు యినుము పరిళనులో 
వాడబడును. ఇటీవల గరివిడియం దొక ఫె రోమాంగనీను కర్మా 
గారము స్థాపింపబడినది. 

న్యాచురల్‌ గ్యాస్‌ (Natural gas): ఇది తూర్పు, పళ్చిమ 
గోదావరి జిల్లాలలోని తాటిపాక, కొత్తపట్నం, అ(గహోరం 
మొదలగు పాంతములందు దొరుకును. కృష్ణాజిల్లాలోని "కోనియం 
దొక చిన్నమిల్లులో యిది యుపయోగింపబడుచున్నది. ఈ 
[పాంఠములందు న్యాచురల్‌ గ్యా!, (Natural 829) ఎక్కువగా 
దొరుకు అవకాశము గలదు. 

ఆపటెట్‌ (Apatite) : ఇది (శ్రీకాకుళ ము, విశాఖపట్నం 
జిల్లాలలో మాంగనీసుతోజాటు లభించును. దీనిని వేరుచేసినచో 
ఎరువులకు పనికివచ్చును. ఇటీవల ఆపశైట్‌ (Apatite) విశాఖ 
పట్నం జిల్లాలోని ఏజన్సీ [పాంతములందు లభించినట్లు తెలియు 
చున్న ది. 

ఇసుక (Sands) ; కృష్ణా, గోదావరీ, విశాఖపట్నం, 
(శ్రీకాకుళం జిల్లాల తీర[పాంతమున సిలికా (511102), మోనశై ట్‌ 
(Monazite), జిర్కాన్‌ (Zircon), గార్నెట్‌ (Garnet) కిథీచు 
నైట్‌ (5111222106) లభించును. ఇవి నల్ల నిరంగుగల్లి యుండును, 
గాజుపరి శమ కుపయోగింపదగు ఇనుక దాపట్టవద్ద దొరకును. 
మానజై_ట్‌ “కేసర్‌ -బులెట్‌ "ల యందును, అణు పరిశమ 
యందును వాడబడును. 'పెటోమాక్క్సు లైటు యొక్క 
“'మాంటిలు' (Mantle) వత్తి తయారుచేయుటకు కూడ నిది 
యువయోగించును. 


(వొ. నీ ముదాదేవన్‌ 67 


ఇల్మెనై ట్‌ (10200109) : ఇది ఉక్కుపరిశ్రమకు, రంగులు 
తయారీకి ముఖ్యము. మన రాష్ట్రమం దిది పెద్దపరిక్రమ స్థాపించు 
టకు కావలసినంత లభించును. 

అవణములు (Salts) : (కృ్రకాకుళముసుండి నెల్లూరు 
వరకు వ్యాపించియున్న విస్తార తీర |పుచేశముండుటచేే ఆంధ 
(పదే లో (పస్తుతముకంశు లవణ పర్మిశమ నభివృద్దిచేయు అవ 
కాళశములున్నవి, 

గంధకము (Sulphur): ఇది గంధకికామ్లుము (Sulphuric 
acid) నందును యితర రసాయన పరిశమలందును, టపాకాయ 
లందును, కాగితము, రబ్బరు పరి[ళశమలందును వాడబడును. ఇది 
మచిలీపట్టణపు తీర పాంతమున 'కోని వద్ద దొరకును. భారత 
భూగర్భ సర్వే శాఖవారు, యిచ్చట తక్కువ వ్యయముతో పని 
జరుగదని యధి|పాయమును వెల్ల డించిరి. 

స్ట్రీనైట్‌ (Steatite) : ఇది పొడరు, సబ్బు, కాగితము, 
రబ్బరు పరిశమలం దుపయోగింపబడును. ఇది రాయలసీమ, 
నెల్లూరు, ఖమ్మం మెట్టు నల్గొండ జిల్లాలలో లభించును. ముత్సు 
కోటవద్ద మేరిరకపు స్టీశట్‌ అధికముగా లభించును. 

పైర్లెట్స్‌ (Pyrites) : ఇది కడవ-కర్నూలు జిల్లాలలో 
సున్నపురాయితోను, కొ_త్తగూడెమువద్ద నేలబొగ్గుతోను లభిం 
చును. బెల్లంపల్లి వద్ద వె నై ట్‌్‌నుండి గంధకికామ్హము (Sulphuric 
acid) తయారుచేయు. |పయత్న ములు జరిగినవి. వై చర్చనుబట్టి, 
ఆం|ధ|పదేక్‌ లో ల్‌ ముఖ్యమైన ఖనిజములు విస్తారముగ లభించునని 
తెలియును. ఈ ఖనిజసంపదను పూర్తిగా వినియోగించుటకై, 


68 ఖనిజసంపద 


దాగియున్న ఖనిజముల్నక్తై తీవపరిశోధనలు జరుగుట యవస 
రము. (పస్తుతము తెలిసిన ఖనిజముల ద్వారా ఎరువులు గాబ్టు 
పరిశ్రమ, మృణ్మయ పాత పరిశ్రమ, రంగులు తయారీ, ద్రుక్ష 
యుప నగిపి.రాళ్ళు మున్నగు వరిశమలెన్నియో  స్తాక్ట్రిక్ట 
వ చ్చును. భూగర్భశా(న్ర్ర/వే త్త తలు, సాం శేతిక నిపుణులు, ఇంజనీర్లు 
పారి[శామిక వేత్త తలు మున్నగువారి స్రవుపి. 


ర్ట స్టికసిచే పారి శామి 
కాభివృద్ది సాధింపదగును. 


ఆంధపదేళ్‌ లో ఖనిజపరిశమల సొనములు 
న § 


(భీ బి. ఎిద్వానాథ్‌ 
ఉపన్యానకులు : ఉస్మానియా విశ్వవిద్యాలయ జా(గఫిళాధి 


భారతదేశములోని రాష్ట్ర.) ములందు ఖనిజనంపద విషయ 
మున, యత్యంత ధనవంతమగు రాష్ట్రములలో అం|ధ్రపదేక 
యొకటి, ఇనుము, సిమెంటు, ఎరువులు మొదలగు సరిశమల 
కవసరమైన ముడి పదార్థములగు నేలబొెగ్గు, ముడి యినుము, 
మాంగనీసు, సున్నపురాయి, బాశై_ట్‌ )(Barytes), వంటి ఖనిజము 
లిచట విరివిగా దొరుకుచున్న వి. ఈ రాష్ట్ర.) మునందు అనేక భెర్మల్‌ 
జలవిద్యుచ్చ క్తి కేం దములుండుట వలన, యిచట పారి శామికాఖభి 
వృద్ధికి మంచి యవకాళమున్నది. 

పరిశ్రమలను స్థాపించునపుడు కొన్ని ఆర్థిక భౌగోళిక 
అంశములను గమనింపవ లెను. ఖనిజములు అన్నిచోట్లను దొరుకపు 
గనుక, భాగోళిక అంశములు చాల ముఖ్యమైనవి. డా! M. ఏం 
కృష్ణన్‌ గారు చెప్పినట్టు, ఇతర ముడి పదార్థములకం'ు ఖనిజము 
లకు మృదుత్వము (Flexibility : తేలికగా రూపము మార్చుటకు 
వీలుగా నుండుట) తక్కువ. పరిశ్రమను స్థాపించుటకు స్థలము 
నిర్ణయించునపుడు యీ [కింది యంశములను పరిశీలింపవ లెను : 
(1) ముడి పదార్థముల లభ్యత, (2) విద్యుచ్చ క్రి సరఫరా, (8) 
రవాణా సొక ర్యములు, (4) విక్రయ స్థలము (Market), (5) 
కూలీలు మున్నగు పనివాం[డ లభ్యత (Labour), (6) భూమి 
నీటి సదుపాయములు, (7) వాతావరణము (Climate), ఈ వె 


70 ఇనిజపరిశ్రమల స్థానములు 


నుదహరించిన వాటియం దె యొక్కటియు, పరిశ్రమ స్థలమును 
నిర్ణయింప జాలదు. ఇవియన్నియు కలసి పరిశ్రమ స్థాపనకు 
తోడ్చడును. ఒక్కొక్కప్పుడు, పారి శామికాభివృద్దికై, వివిధ 
రాష్ట్రముల కోర్కెల దృమ్ట్యాకూడ, పరిశ్రమల స్థానములు మారు 
రు లు థి 
నవకాశమున్నది. కాని చిన్న పరిశ్రమల స్థాపన విషయమున 
మాత్రము ముఖ్యమైన యంశము ముడి పదార్థములు, రవాణా 
సౌకర్యములు విక్ర యస్థలము మొదలగు అంశములకు గూడ 
కొంచెము (పాముఖ్యత గలదు. “వీటి (వె నుదవారించిన యంశ 
ములు) యుపయోగముల్యపై నాధారపడియుండు సిద్ధాంత 
మొకచదాని నేర్పరచి తద్వారా వాటి [ప్రయోజనముల నొక 
దానితో యొకటి పోల్చి చూచుకొని, పరిశ్రమ స్థలనిర్ణ యము 
చేయదగును” (డా॥ M.S. కృష్ణన్‌ ). | 
(ae) 

ఖనిజ పరిశ్రమల భౌగోళిక పరిశీలన్నకై, యీ కింది 
విభజన చేయబడినది. 

1. గనుల పరిశ్రమలు (Mining industries). 

ల ఉత్స త్తి పరిశ్రమలు (Manufacturing industries). 


(అ) (ప్రస్తుతమున్నవి | చిన్నవి, భారీ 
(ఆ) భవివ్యత్తున స్థాపింపబడు నవకా పరిశ్రమలు, 
శము గలవి "రండును, 


గనుల పర్మిశమ (Mining industry )* : 
ముఖ్యమైన గనుల సరి|శ్రమలు నేలబొగ్యు, నిర్మాణపు 
విలలు. విలువగల రాళ్లు, 
గనుల పరిశ్రమ, ఉత్పత్తి సరిళమకం శు భిన్నము, ఖనిజములు (తవ్వబిడి, ముడి 
పదార్థములుగా ఎగుమతి వేయబడును, లేదా, పరిశ్రమలయందు ఉన యోగింపబడును, 


నేలబొగ్గు వంటి కొన్ని పదార్థములు దొరికిన రూవముననే, ఎక్కువనూర్చులు లేకుండా 
వాడబడుచున్నవి. 


(ఖీ Eo బిద్యానాథ్‌ 71 


నేలబొగ్గు : ఆంధప్రదేశ్‌ లో నేలబొగ్గు [తవ్వకము చాల 
ముఖ్యమైన పరిశ్రమ. 'సలబొగ్గు గోదావరిలోయలో విస్తారముగ 
లభించును, బొగ్గు దొరుకు పొంతములు, ఆదిలాబాదు, కరీం 
నగర్‌ , వరంగల్‌, ఖమ్మంమెట్టు, తూర్పు, పశ్చిమ గోదావరి 
జిల్లాలలో నున్నవి. నుఖ్యమైన బొగ్గుగనులు, సింగ రెణి, బెల్లం 
పల్లి ను _త్తీగూ డెములవద్ద న నున్నవి, ఇంచు ఎక్మ్కుప (వాముఖ్యత 
గల [వచేశము సింగరేణి. ఇచట సంవత్సరమునకు 1. మిలియన్ల 
టన్నుల బొగ్గు లభించును. రెండవ పంచవర్ష [ప్రణాళిక ముగియు 
నాటికి యిది ళీ మిలియన్లు (ల0 లక్షలు) టన్నులు కాగలదని 
అంచనా వేయబడినది. 

గనులను నడుపుతున్న కంపెసేవారి భూభాగమునకు 
(పక్కనున్న (ప్రదేశములలో ఇటీవల [పథుత్వము వారుకూడ, 
గనుల (తవ్వకము [పారంభించీరి. [పస్తుతము కొత్తగూడెం, 
ఎల్లండు (పూర్వపు సింగరేణి), బెల్లంపల్లి వద్దనున్న 'ఆాండూరుల 
వద్ద గనుల (తవ్వడము ముమ్మరముగా సాగుచున్నది. ఇచ్చట 
లభించు బొగ్గులో, ఎక్కువభాగము, బొంబాయి, మ దాసు, 
మైసూరు రాష్ట్రముల కెగుమతి చేయబడుచున్నది. 

ఇచ్చట లభించు నేలబొగ్గు తక్కువ [శ్రేణికి చెందినది. 
అందుచే, యిందెక్కువ భాగము,  ల్వేలలోను, కొన్ని సరి 
[శమలలోను, ఆవిరి యుత్స త్తికి వాడబడుచున్నది. 

ఉదాహారణకు హైదాబాద్‌ వద్దనున్న హుసేన్‌ సాగర్‌. 
ధెర్మల్‌ విద్యుచ్చక్తి కేంద్రము, రాష్ట్ర మునందు లభించు బొగ్గు 
వెననే పూర్తిగా యాధారపడియున్నది, ఈకేం[దము హైదా 


73 ఖనిజిపర్మికమల స్థానములు 


బాద్‌, సికిదాబాద్‌ నగరములకు విద్యుచ్చ కి, సరఫరాచేయును. 
రామగుండం ధెర్మల్‌ కేం[దముకూడ యిట్టిదే. బొగ్గు నుపయో 
గించు పర్మిశమలలో ముఖ్యమైనది సిర్ఫూర్‌ డ-కాగితపుమిల్లు, 
ఈ పరిశ్రమ బొగ్గుగనుల సమీపమున నున్నది. 


ఈబొగ్గు తక్కువ ేణికి చెందినదగుటచే, దీనిని 'లోవాపు 
పోతి పరిశమ (Foundry) లో నుపయోగింప బడుటకు ఏలుగా 
చేయుటకు, 'తక్కువ ఉప్లో|గతిగల కార్చొనై జేషన్‌ కర్మా 

aye జలా 
గారము /Carbonisation 912986 సాపింపవలెనని సంకలి*ంవ 
న్‌ బీ 

బడినది. ఇట్టిబొగ్గు (Carbonised Coal) ఇనుము, ఉక్కు పరి 
శ్రమలలో కూడ నుపయోగ పడును. హై దాబాదులోని 
[పాంతీయ పరికోధనశాల (Regional Research Laboratory) 
యీ విషయమున కృషి చేయుచున్నది. 


నిర్మాణపు శిలలు (Building stones) : క్ర ట్టడములకు 
పనికివచ్చు వివిధరకముల నిర్మాణపుశిలలు ఆంధప్రదేశ్‌ లో విరి 
విగా దొరుకును. తెలంగాణాయందు ముఖ్యముగా హైదాబాద్‌ ' 
వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాలలోని [గావ్వైట్‌ లు (Granites), 
కర్నూలు, గుంటూరు, ఆదిలాబాదు జిల్లాలలో లభించు నున్నపు 
రాళ్ళు (Lime stones), కోడప, అనంతపురం, కర్నూలు జిల్లాల 
లేను గోపాలపురం చింతపల్లి వద్ద దొరకు ఇనుకరాయి (Sand 
stone), క్వార్డ్‌ జెట్‌ లు (Quartzites), విశాఖపట్టణం, కృష్టా 
జిల్లాలలోని కార్నొ కె ట్‌లు (Charnochites), కొండలై టులు 
(Khondatites), తూర్పు గో దావరిజిల్లాలోని రాజమం డ్రి, "కాకి 


(భీ బి, బిద్యానాథ్‌ 73 


నాడలవద్ద దొరకు లాటశె ట్‌లు (Laterites) మున్నగునవి 
ఆంధ్రపదేశ్‌ లో లభించు వివిధ నిర్మాణశిలలు. 

విలువగల రాళ్లు (Precious వ్‌[0265.రత్న ములు మొ,నవి): 
రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో యిట్టి 
రాళ్లు ఎక్కువగా లభించును, అందుచేతనే రాయలసీమ 'రళ్నాల 
సీమి గా వర్ణింపబడినది. ఇచ్చట దొరుకు విలువైన రాళ్ళలో 
వజములు ముఖ్యమైనవి. వ|జపుగనులు ముఖ్యముగా అనంత 
పురం, కడప, గుంటూరు, క ఫ్రా కర్నూలు జిల్లాలందున్న వి, 


ఉత్స శ్తి పరిశ్రమలు (Manuf acturing Industries) : 

సిమెంటు (C6౭౧1) : (ప్రస్తుతము ఆంధప్రదేశ్‌ యందున్న 
భారీ పరిశ్రమలలో సిమెంటు ముఖ్యమైనది. సిమెంటు పరిశ్రమ 
కవసరమైన సున్నపురాళ్ళు ఆంధ్రపదేశ్‌ లోని అనేక జిల్లాలలో 
విరివిగా లభించును. అందు ముఖ్యమైనవి కడప వరంగల్‌, 
ఆదిలాబాద్‌ జిల్లాలు. 

రాష్ట్ర)మునందిప్పుడు మొత్తము మూడు సిమెంటు 
కర్మాగారములున్నవి. (1) ఆంధ సిమెంటువర్క్సు లిమిశెడ్‌, 
విజయవాడ (2) కృష్ణా సిమెంటువర్క్సు లిమిశెడ్‌ , తాడేపల్లి 
(8) నాగార్జునసాగర్‌. డామ్‌వద్దనున్న మాచెర్లలో నున్నది. 
ఇందు మొదటి రెండు సంస్థలు ఒక దానికొకటి దాదాపు 5 మైళ న 
దూరమున నున్నవి. వీనికి కావలసిన ముడిపదార్థము గుంటూరు 
జిల్లా, పల్నాడునుండి వచ్చును. మొ త్రము ఉత్పత్తి సుమారు 
2 మిలియన్ల (20 లతల) టన్నులు, భావియం దిది హెచ్చగునని 


74 ఖనిజిపరిశ్రమల స్థానములు 


అంచనా వేయబడినది. ఇవిగాక, మరి మూడు క ర్మాగారములు, 
త్వరలో ఉత్పత్తి [పారంభింపగలవు. ఇవి కడపజిల్లాలోని ఎర్ర 
గుంట, కర్నూలుజిల్లాలోని పాణ్యం, + ఆరక జిల్లాలోని 
మంచిర్యాల. కరీంనగర్‌ జిల్లాలోని రామగుండంవద్ద మురియొక 
కర్మాగారము స్థాపింపబడనున్నది. సమెంటు బ్రతను దినదిన 
మునకు ాచ్చగుచుండుటచ్చే అంధలో సిమెంటు పరిశ్రమ 
కుజ్వలభవిష్యత్తు గలదు. 

ఆన్‌ బెస్ట్రాన్‌ పరిశ్రమ ss Sheets Industry) : 
సనత్‌ నగర్‌ వద్ద నున్న os ఆస్‌  బెస్టాసీ అండ్‌ సిమెంటు 
(పోడక్టు న రిమకుడ్‌ ” అనుసంస్థ ఆస్‌ బెస్టాన్‌ “శకులను (Asbestos 
Sheets) యితర సిమెంటు వస్తువులను తయారుచేయుచున్నది. 
ఇచ్చట సంవత్సరమునకు సుమారు 70 టన్నుల ఆస్‌ జెస్టాస్‌ 
శేకులుత్స _త్తియగును. 

మృణ్మయ పాత్రల పరిశ్రమ (Ceramic & Potteries) ; 
వివిధరక ముల బంకమట్టి (౮1౫) మృణ్మయ పాత్రల తయారీయం 
దుపయోగింపబడుచున్నది. ఈ బంకమట్టి చాదావు రాష్ట్రమం 
దంతటను లభించును. ఇందు ముఖ్యమైనవి నెల్లూరు, నల్గొండ, 
ఆదిలాబాదు, కడపజిల్లాలు. ఇది ముఖ్యముగా గోదావరి, కృష్టా 
నదులవద్దను “ెన్నానది 'జెల్టాలోను లభించును. |ప్రస్తుతము 
నడచుచున్న మృణ్మయపాత్రల పరిశ్రమలు, (పభుత్వ సిరామిక్‌ 
ఫ్యాక్ట్‌ రీ _ గూడూరు, నెల్లూరులోని ఇండియన్‌ సిరామిక్‌ నీ 
భిమిశుడ్‌ , తాండూరులోని దక్కన్‌ పోర్సిలై న్‌ అండ్‌ పాటరీస్‌ 
లిమిలుడ్‌ . ఇవి ముఖ్యముగా, శుభ్రత పరికరములు (Sanitary 


(శ్రీ బి. బిద్యానాథ్‌ 75 


ar€), పింగాణవస్తువులు తయారుచేయుచున్నవి. వీనికి కావల 
సిన ముడిపదార్గము లాయా చుట్టు [పక గాలి (వాంతములనుండి 
లభించుచున్నవి. గూడూరులోని గవర్నమెంటు సిరామిక్‌ ఫ్యాక్టరీ 
భావికాలమున మరికొంచెను “పెద్దది కాగలదు. 

మృణ్మయ పాత్రల పరి శమలో హై(దాశాద్‌ లోని 
చార్మినార్‌ సాటరవర్కు, సికిం దాబాద్‌ లోని హైదాబాద్‌ 
పాటరీవర్కు “పేర్కొనదగినవి, ఇవి ముఖ్యముగా ఇటుకలు, 
వెపులు (19), "పెంకులు మున్నగునవి తయారుచేయుచున్నవి. 


గాజు పరిశ్రమ (Glass industry): హైదాబాద్‌ 
నెల్లూరు జిలల్లాలోని క్వార్డ్‌ జ్‌, ఫిల్‌ స్సర్‌ (Quartz, Felspar) 
సిలికా (Silica) యౌ పరి| మకు (పోత్సాహము నిచ్చినవి. ఈ 
[కింద హైదాబాద్‌ నగరములోని రెండు ముఖ్యమైన గాజు 
క్ర 'ర్మాగారములను గూర్చి తెల్పబడినది. 


తాజ్‌ గ్లాన్‌ వర్క్సు లిమిటెడ్‌, సనత్‌నగర్‌ : సనత్‌ నగర్‌ 
నందున్న యీ కర్మాగారము చిమ్నీలు, గాజుపలకలు, సీసాలు, 
టంబ్లర్‌. లు (లోటాలు) మొదలగునవి తయారుచేయును. ఇచట 
సుమారు 750 మరది పనిచేయుచున్నారు. 


కోహినూర్‌ గ్లాస్‌ వర్కు : ఈ సంస్థగూడ వై నచెప్పబడిన 
వస్తువులనే తయారుచేయును. ఇచట దాదాపు 500 మంది పని 
చేయుచున్నారు. ఈ రెండు సంస్థలకు ముడిపదార్థము నగరము. 
చుట్టు పక గ్రాల (పాంతములనుండి లభించును. ఈ (పొంతములందు 
లభించు క్వార్చ్‌ జ్‌ (Quartz) నుండి గాజు పరిశ్రమకు సనికివచ్చు 


6 ఖనిజీపరి.శమల స్థానములు 


సిలికా (Silica) తయారుచేయబడును. సిఠీ కా (Silica) ఇసుక 
బొంబాయికి యితర [పదేశములకు ఎగుమతికూడ చేయబడును. 


భవిష్యత్తులో స్థాపింపబడగల పరిశ్రమలు : 


1. ఇనుము, ఉక్కు పరిశ్రమ (Iron Steel Industry }: 
ఆంధ్రపదేశ్‌ లో యినుము, ఉక్కు పర్షిశమ స్థావింపబడగల యవ 
కాశములున్న ఏ. ముడియినుము ముఖ్యముగా, గుంటూరు, 
కృష్ణా కడవ, అనంతవూరు, చిత్తూరు, ఖమ్మం మెట్టు జిల్లాలలో 
లభించును. కాని, ముఖ్యమైన (పతిబంధక ము మేలిరకపు బగ్గు 
లభింపకపోవుట. ఇట్టిబొగ్గు బెంగాల్‌ లేక వీహోర్‌ నుండి దిగుమతి 
చేసికొనవలసివచ్చును. మేలిరకపు ముడియినుము ఆదిలాబాదు, 
కరీంనగర్‌ , వరంగల్‌ , ఖమ్మం, కృష్ణా, కర్నూలు జిల్లాలలో అధిక 
ముగా దొరుకును. ఈ పరిశమకు కావలసిన యితర పదార్థము 
లగు, డోలమైట్‌ (Dolemite), బంకమట్టి (Fire clay), [కొమెట్‌ 
(Chromite), మాంగనీను (Manganese) మొదలగునవి కూడ 
మన రాష్ట్ర) మందు లభించును. 


మాంగనీసు ఉత్పత్తిలో ఆంధప్రదేశ్‌ భారత దేశమున 
రెండవ స్థానము నాక్ర మించును. ఈ ఖనిజముసె నాధారపడి 
యుండు పరిశ్రమలచేకము లిచట స్టాపింపవచ్చును. ఈ ఖనిజము 
ఎక్కువగా లభించు (ప్రదేశములు | శ్రీకాకుళం జిల్లాలోని గరివిడి 
య 
గర్భంగనులు, ఇం దెక్కువభాగము విశాఖవట్నంరేవునుండి ఎగు 
మతి యగుచున్నది. 


(శ్రీ బి. విద్వానాథ్‌ 7 


మాంగనీను “ఇ బ్యాటరీ వంటి అనేక ఉత్స_త్తి పరిశ 
మలయం దుపయోగింపబడును గాన, రాష్ట్ర్యమం దీ [కింది పర్మిశ 
మలు స్థాపింపవచ్చును. 


ఫెర్రో మాంగనీసు పరిశ్రమ (Ferro manganese) : ఇది 
ఉక్కుపర్మిళమలో శుద్ధిచేయుటకు ఉపయోగపడును. ( శ్రీకాకుళం 
జిల్లాలోని గరివిడియం దొక ఫె రోమాంగనీసు కర్మాగారము 
స్థాపింపబడినది. 


డై 9౨బ్యాటరీ పరిశ్రమ (Dry Battery Industry) : ముడి 
మాంగనీసు, డై బ్యాటరీల తయారీయం దుపరోగపడును. 
బెంగుళూరులోని ఇండియన్‌ ఇన్ట్సిట్యూట్‌ ఆఫ్‌ సైన్సుయొక్క 
డై_రెక్టరగు డా॥ యస్‌, భగవంతంగారు యీ విషయమున సరి 
శోధనలు సొగించిరి. ఆయన (శ్రీకాకుళము జిల్లాలోని ముడి 
మాంగనీను, గోదావరి జిల్లాలోని [గాఫైట్‌ (Graphite), 
డె | బ్యాటరీల తయారీకి పనికివచ్చునని తెల్పెను. [ప్రయోగముల 
వలన, వీటితో తయారైన డై బ్యాటరీలు, దిగుమతి చేసికొన 
బడినవాటివలెనే మేలిరకమునకు చెందినవని ేలెను. 


అ(భ్రకపు పరిశ్రమ (Mica group Industry) : ఆం|ధ 
[పదేశ్‌ నుండి అధికముగా ఎగుమతి యగుచున్న ముడి పదార్థ 
ములలో మెకా యొకటి. ఈ విషయమున - భారత దేశములో 
ఆంధప్రదేశ్‌ రెండవది. ఆంధలో అ|భ్రకము ఎక్కువగా నెల్లూరు 
జిల్లాలో దొరుకును. ముఖ్యమైన అ|భకపు గనులు గూడూరు, 
రాపూరు, అనంతపురము కావలి తాలూకా లందున్నవి. వీటి 


7/1 ఇనిజపర్మిశ్రమల సానములు 
ఓ! 


మూలముగా, భావికాలమున విద్యుచ్చ _క్సి పరికరముల పరిిశమ 
ఎక్కువగా అభివృద్దికాగలదు. 

రంగుల తయారీ (Paint industry) : ఆంధధపదేక్‌ లో 
యీ పర్మిశమ యభివృద్దికి యవ కాశములున్న వి. అనంతఫురము, 
కడప్క కర్నూలు జిల్లాలలో లభించు బాశైట్‌ (B&ryte) కడన 
కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాలలో లభించు ఎర, పనుప 
పచ్చని రాయి, ఐరన్‌ లిధోమార్డ్‌ యొక్క ఎరఆక్షైడ్‌ (Red 
oxide of Iron lithomarge) యా సర్మిశమకు ముడి పదార్థ 
ములు. [పస్తుతము విజయవాడయం దొక రంగుల తయారీ కర్మా 
గారమున్న ది. 

రంగుల, ముద్రణ సిరా పరిశ్రమలు (Commercial 
paints and Printing inks indusrty) : ఈ పరిశ్రమలు విశాఖ 
పట్టణం, తూర్పుగోదావరి జిల్లాలలో తీర| పొంతమందు లభించు 
ఇల్ళ్మెనైట్‌ (11200189 నుపయోగించుకొనవచ్చును. 

(గాఫెట్‌ పరిశ్రమ (Graphite industry) ; చెన్సిళ్ళు, 
ఎలక్ట్రోడ్‌ లు, మూసలు, మొదలగునవి గోదావరిలోయ (పొంత 
నుందు లభించు [గ్రాఫైట్‌ (Graphite) నుండి తయారు చేయ 
వచ్చును. ఈ గనులు గోచావరి, క హౌ, ఖమ్మం జిల్లాలలో అనేక 
(పదేశములందు లభించును. కొత్తగూజెమునందు విద్యుచ్చక్తి 
సదుపొయ నుండుటచే, యా (పొంతమందుగూడ యా పరిశ్రమ 
స్థాఫింపవచ్చును. (ప్రస్తుతము రాజమం[డియం దొక [గా ఫైట్‌ 
వస్తృవుల క ర్యాగారమున్నది. ఇది సంవత్సరమునకు 5 లతల రూ. 
విలువగల మూసలను తయారుచేయుచున్న ది. 


(శ్రీ బి. బిదొంనాలో 7 


ధి 


రసాయన పరిశ్రమ (Chemical Industry} : అనంత 
పురము, కర్నూలు జిల్లాలందు లభించు పరిశుద్ద సున్నపురాయి 
(Pure Limestone) నుండి కాల్షియం కార్రై Na (Calcium 
Carbide) తయారు చేయవచ్చును, 

ఎరువుల పరిశ్రమ (Fertiliser industry) ; ఆంధపదేక్‌ 
ఎరువులను అత్యధికముగా వాడు రాష్ట్రమగుటచే లి కోట్ల 
రూపాయల వ్యయముతో నొకఎరువుల కర్శ్మాగారమును కొత్త 
గూజెములోగాని రామగుండంలోగాని స్థాపించ నవకాశ 
నున్నది. ఈకర్మాగారము దేశములోని యితర ఎరువుల కర్మా 
గారగములకంచు భిన్నమైనది. ఇది నేలబొగ్గు సహాయమున, 
యూరియా (౮£62)ను, అమోనియంఫా స్ఫేటు (Ammonium 
Phosphate)ను తయారు చేయును, ఈ కర్మాగారము ఒక 
సంవత్సరములో గా స్థాపింపబడగలదు, ఇది మూడవ సంచవర్ష 
[(పణాళికా కాలములో ఉత్స త్తి [పారంభించును, 

విస్తారముగ ఖనిజసంపద కల్లిన మనరాష్ట్రము భావికాల 
మున ఛారతరేశములో యతి ముఖ్యమైన రాష్ట్రము కాగలదు, 
ఇనుము, ఉక్కు, సిమెంటు, మృణ్మయవా[తలు, గాజు ఎరు 
సలు, రసాయనపరి శ్రమ, (గాఖుటు పరిశ్రమల కిచట ఉజ్వల 
భవిష్యత్తు గలదు, 


నో 


అకారాదినూచి 


అ 
అంతర్‌ గాన్‌ 2 
అగేటు 56 
అ[గవోరము 66 
అగ్ని గుండాల 60 
అన కావలి 6 
అవెశుటు 25, 66 
అబ్జై ఆలీ 80 
అ|భకము వ్ర 
అమోనియమ్‌ ఫాన్‌ ఫేట్‌ 79 
అమ్మృనబోడు 20 
అశ్వగ్ణ నారాయణ 16 
అశ్వారావుపేట 6 
వె 
ఆండలు నెట్‌ 64 
ఆక్సాపూర్‌ 2 
ఆదిలాబాద్‌ 40, 71, 78, 74, 76 
ఆవీల్‌ గాత్‌ 7,8,9, 10, 11, 12 
ఆర్థో శాన్‌ 61 
ఆలనై టు 18, 14 
ఆలంపూర్‌ 417 
ఆల్ల పల్లి వి 
అసిఫాబాదు 4లి 


ఇంగ్లాండు వ 
ఇన్సు లేటర్లు 29 
ఇల్ళెనైటు 17, 22, 62, 87, 78 
లు 
ఎ రగుంట 42, 74 
ఎల్లందు 49, లో, 64 
ఎల్ఫ్బండ్లపాడు 2 


ఎలంబి లు 60 
(Md లు 


జరిస్సా 19 


ఘీ 
ఓల్టువోమ్‌ 8, 9, 10 


క్‌ 
కంతి 8, 42, 46 
కంబమ్‌ 20 
కనిగిరి 48, 49, 64 
కమరమ్‌ 2 
కరకంతాడి 50 
కరీంనగర్‌ 71, 72, 76 
కాళురు 58 
కామవరపుకోట 6 
కామారెడ్డి 20 


కారముపూడి 64 

కార్న్‌ వాల్‌ $9 

కారాల కటు 17, 40, 41, 79 

కాల్డ్‌ గాను లై ట్‌ 21, 28 

కాల్షియమ్‌ కార్‌ 79 

కావలి 77 

కిన్నెరసాని 61 

కిలీ గనులు 18 

కుంటమూరు 56 

కురువము క9, 6 

కురువిందము ఓక్‌, 46, కల్లి 56, 59, 
60, 81 

కృష్ణన్‌ ఎమ్‌, ఎస్‌, 29, 69, 70 

కృష్ణస్వామి 24 

కృష్ణారావు 20 

కెనైట్‌ 49, 64 

కొండపల్లి 59 

కొండాపూర్‌ §| 

కొడుశై టు 20 

కొత్తపట్నము 66 

కో త్తగూడము ౨, 8, 50, 51, 55, 
60, 61, 64, 67, 71, 78, 79 

కొవ్వూరు 6 

కోండలై టు 17, 18, 21, 40, 41, 
54, 61, 72 

క్రోక్ట్‌ 96 


ళం 


కోడూరు 28, 24, 55, 65 

కోదండరామ 15, 16 

కోన 66, 67 

కోయిలకుంట్ల 65 

కోస్తా 18 

కోహినూర్‌ 47 

(కాన్‌ 20 

కోమెట్‌ 76 

క్వార్‌ జైటు 21, 28, 85, 49, 46, 
50, 51, 72, 75 

గ్‌ 

గంధకము 67 

గంధకి కాన్లుము 67 

గజ్జల కొండ 60 

గని 60 

గర్భము 20, 65, 76 

గరినుని 58, 60 

గరివిడి 19, 20, 22, 24, దర్‌ 26, 59, 
65, 76, 77 

గరీబ్‌ పేట 49, 61, 64 

గాశ్నెట్‌ 17, 18, 21, 22, 28, 45, 
48, 49, 52, 61, 62, 64, 66 

(గానైట్‌ 87, 88, 89, 40, 54, 55, 
59, 72 

[గ౩ట్‌ 18, 54, 68, 77, 78, 79 

గింగు ర్రి 60 


గుండ్లమడుగు 68 
గొబ్బాగుర్తి 49 
గొల్లి లమామిడాల 61 
గోండైటు 20 
గోండ్వానా 1, 2, 4, 5, 6, 42, 50, 
ర్‌ర్‌, 56 

గోంపల్లె ర్‌ 
గోపాలపురము 72 
గోలుగూరు 48, 61 
గోల్లుడా 48 

చ 
చాందా జిల్లా 1, 5 
చార్మినార్‌. "75 
చింత పల్లి 712 
చిం తాల 59, 60 
చిన్నకుదల 56 
చిన్నూరు 2 
చీపురుపల్లి 20, 25 
చుండికొండ 49, 64 
చెర్ట్‌ బి2, 46, 50 

జ 
జంగమ రాజుపల్లె 60, 65 
జంగా రెడ్డీగూ జెము 63 
జగ్గయ్య పేట 7, 10, 11 
జమ్ములమడుగు శీలి 
జిప్సమ్‌ 6కి 


జిబుడిల్‌ గని ఏల్‌ 
జిర్కోన్‌ 17, 18, €2, ఈ 
బిర్కోనియమ్‌ 18, 18 
ట 
టావర్నియర్‌ 4 
టోర్శలిన్‌ 17 
[టాప్‌ శీల 
(శమార్రైట్‌ 89 
డ్‌ 
డమాస్కస్‌ కత్తులు 68 
డోలమెటు 61, 76 
డోలశరైటు 48 


త్త 
తాండూరు 2, 9, 6, 71, 74 
తాటిపాక 56, 66 
శాజేవఠి 78 
య 
తిరువూరు 65 
తోటపళ్లై లర్‌ 


జ 


థ్‌ 
థెర్మల్‌ జల విద్యుచ్చక్తి 67, 69 
ఫోరియమ్‌ 18 

ద 
దండువారివళ్లె 60, 61 
దామర్‌ చెర్ల 2, ర్‌ 
దుద్దుకూరు ల6 


దుమ్మగూజెము 1 
చేశడ 6 
దేవరకొండ 65 
గోరమామిడి 68 
ధ 
ఛార్వార్‌ 58, 54, 55 
న 
నందవరము ర2 
నందికొండ 47 
నల్గొండ 14 
నాగావళి 16, 17 
నారాయణన్‌ 25 
నార్జీ నున్నవురాయి 4] 
నాకే 99 
నీస్‌ 80 
న్యూటన్‌ 18 


ర 


పంగుడి 56 

పలా స్త్రి 69 
పల్నాడు 55, 78 
పల్లి మిట్టగని 19 
పాఖాల్‌ కర్‌ 81 
పాట్నారు €2 
పాణ్యమ్‌ 74 
పాపికొండ 46 
పార్‌ ఫై టిక్‌ 21 


పొల్వంచ 61 

ప్లాస్మా ర్‌ 

పిరోలునై టు 21, 22 

పురానా 55 

పులికాట్‌ 68 

పులివెందల 56 

పులివెల 52 

స్థటోనియమ్‌ 18 

'వెగ్మ్గమైట్‌ 17, 18 

చె రాక్సిన్‌ 48 

చెరెటు 89 

పోర్‌ ఆ₹ైరీ 89 

పోర్‌ స్పేస్‌ 87 
ఫ 

ఫెర్మర్‌ 20 

ఛెరోమాంగనీను 19, 28, 26, 65 

66, 77 

ఫెల్‌ స్ఫర్‌ 15, 16, 17, 50, él 
బ 

బంగినపల్లి ర్‌ి, ర్‌ 

బంజార్‌ 48 

బంచాల 2, లీ 

బయోశుట్‌ 17, 18 

బరాకర్‌ 1,2,8, 4, 6, 42, 50 

బసవపురము 65 

బసాల్ట్‌ 48 


బాక్సైట్‌ 46, 54, 57 
బానైట్‌ 55, 57, 69, 78 
(పొ. బాల్‌ 11 
బాస్వుర్‌ స్శిత్‌ శీ 
png 2 
వీవోర్‌ 75 
బూంజూరు 61 
[(బూస్‌ ఫూట్‌ 49 
బెడదనూరు ౨, 6 
జెరిల్‌ 14, 18, 59 
'బెరిలియమ్‌ 18 
బెల్లంపల్లి 67, 71 
బేతంచెర్ల 42 
బేరియమ్‌ 57, 59 
భ 
భగవంతమ్‌ 77 
భాస్వరము 19, 28, 24, 25, 26 
ను 
మంచీర్యాల 74 
మచిలీపట్నము 47 
మద్దుకూరు 2 
మధ్య [పదేళ్‌ 19, 25 
మధిర 49, 59 
మవాదేవన్‌ 16, 18, 20, 58 
మవాదేవైట్‌ 65 
మాంగనీను ఆక్సైడ్‌ 22, 28 


మాగ్నశుట్‌ 17 
మాధవరము 5, 6 
మార్కనెట్‌ 80 
మారాం పురము ర్‌కి 
మాలకొండ 49 
మిడ్నపూర్‌ 9 
ముదిగుబ్బ 60 
మృణ్మయ పర్మిళమ 27, 28, 29, 80, 
81, 68, 74, 75 
మెగ్నివైట్‌ 46, 65 
యెకాగని 18, 61, 64, 65, 77 
మెకో క్లైన్‌ 61 
మెలారమ్‌ 60 
మోనశై ట్‌ 14, 16, 17, 18, 62, 66 
య 
యుశేనియమ్‌ 18, 14 
యూరియా 79 
ర్‌ 
రంగపురము 8] 
రాజంపేట ౨1 
రాజురా వ 
రాజులపాడు 16 
రాణిగంజ్‌ 1 
రాపూరు 77 
రామగుండము 72, 74 
రామభదపురము £0 


రాయగూడెము 1 
రీ'జెంట్‌ 61 
రూశైల్‌ 17 
శేశిగుంట 20 


ల 
లాటనై టులు 7లి 
లింగంపల్లి 89 
లింగాల 1, 2, 8, 4 
లిగె టు 1, 56 
లిథియమ్‌ 18 
లినోలియమ్‌ 57 
లిమోనైట్‌ 22 
తీలానందము 168 
లెప్టి నెటు 17 
లేటరై టు 44 


వ 
వార్‌ 22, 24 
వాన్‌ స్లెవర్‌్న్‌ మెడ్డికాట్‌ 7, 10, 11 
వారా లై 
ద 
వికారాబాద్‌ 0 
విలియం కింగ్‌ 2, 4 


శ 
శంకరగని 15, 16 
శంకరపాడు 16 
శబరి 61 
శీ కాకుళము 19, 20, 28, 24. 25, 
26, 40, 68, 65, 66, 67, 76, 7 
(శ్రీరంగపురము 60 


ea 


న 
సంగమ (ప్రదేశము 17 
సందపల్లి బి, 8 
నచివాలయము 
నదానందపురము 65 
సనత్‌నగర్‌ 74, 75 

నమర్‌ నెట్‌ 14, 15, 16 
నర్‌ ఛామస్‌ హోలండ్‌ 55 


నస్తి 1, 2 
సింగరేణి 2, 8, 4 55, 71 
సివిలైటు 14, 16 


సిమెంటు 7కి, 74, 79 
సిరామిక్‌ ఫ్యాక్పరీ 72, 14 
సీర్చూర్‌ 72 

సిలికా 24, 25, 46, 66, 75, 76 
నిలికేటు సై 

సిలిమనై టు 17, 21, 28, 54 
సు బమణ్యమ్‌ వర్‌ 

సులవై 5 

చెడిమెంటరీ 55 
నెల్యులాయిడ్‌ 49 

నె చాపురము 10 

స్కా "మెండు ర్‌] 

స్టారో లై టు 49, 50 
స్టీమైట్‌ ర్‌ర్‌ 

స్పాండ్రైటు 22 

సీన్‌ 17 


పుట 
11 
15 
28 
వ్ర] 
ల్‌ 
29 
96 
498 
48 
50 
56 
5 
64 


17 


తప్పొప్పుల పటిక 
వ్‌ 


తప్పు 
లేదను 
అగ్నేయ 
పా్యతముల 
కాండలై టు 
[పముఖమగు 
కొనవలసినదగ 


పాటబడుచున్న వి 


స్టారొలై ట్‌ 
Le 


అండలునె ట్‌ 


ఒప్పు 
లేదని 
ఆగ్నేయ 
పాతల 
కోండలై టు 
[పముఖమని 
కొనవలసినదిగ 


ఫీ 


పాటు బడుచున్నవి 


స్టారోలైటు 
[టాప్‌ 


ఆండలు నె ట్‌ 


